భారతీయ సాహిత్య నిర్మాతలు 





ఆ ౦ గ్గ మూల ౦: 
మూయాధర్‌ మాన్‌ సింహా 


తెనుగు సేత: 


సి. ఆఅనందారామం 





సాహిత్య అకా దెమూో 
న్యూఢిల్లీ 


FAKIRMOHAN SENAPATI — Telugu translation 
by Smt. C. Anandaramam of Mayadbhar Mansinha’s 


English monograph. Sahitya Akademi, 1979 — 
Rs. 2-50 


(C) Mayadhar Mansinha 
First Edition : 1979 


Copies available from : 
SAHITYA AKADEMI 
Rabindra Bhavan, New Delhi-1 


Regional Offices : 
Madras-18, Calcutta-29 & Bombay 14. 


Published by-”Sahitya Akademi, New Delhi 


and Printed at Weldun Press, 68, Mannappa Mudall Street, 
Madras-600 021. 


14. 


విషయ సూచిక 


ముందుమాట 
మల్టికాషోపుర్‌ మల్టుకు 
అ(శద్ధచేయబడ్డ శిశువు 
పాండిత్యాఖిలాషిళైన వని పిల్లవాడు 
ఉపాధ్యాయుడు - రచయిత - (పచురణకర్త 
అతని జాతీయ ఖాషా నంరక్షుణు 
చతురుడైన నిర్వావాకుడు 
సంస్థానంలోని ఉన్నత సైనికాధికారి 
యమలోకం లాంటి ఇల్లు - 

దానిలో న్వర్గం సృష్టించిన రెండవభార్య 
ఘన|తయం 
ఒక మహోనిర్మాత ఆవిర్భావము 
జీవితాన్ని యథాతథంగా చూపించే దర్పణం 
అమోఘమైన ఆధునికత 
అచ్చ్చవు భారతీయత విరిసిన పుష్పం 
అస్తమయ దుర్షినము 


ఉత శిత 


లి 


+e. 


12 
18 
25 
29 
89 


45 
49 
61 
66 
79 
86 
98 


ముందుమాట 


ఈనాటి వరకూ (పశంసార్షమైనది కాదు, నరికదా, కనీసం పేర్కొన 
దగినదైనా ఫకీర్‌ మోహన్‌ సేనావతి జీవిత చరిత ఒరియా భాషలో కూడా 
రాలేదు. ఇందుకు కారణం కొంతవరకూ ఆ భాషలో వచ్చిన అతని (వతిభా 
వంతమైన ఆత్మకథ కావచ్చును. అతని జీవిత చరిత్ర [వాసే పయత్నాల 
కన్నిటికీ అదే అడ్డువడుతూ వచ్చింది. 


అతడు మేధావి అనటంలో నందేహం లేదు. అయితే తనను గురించీ, 
తదితర వ్యక్తుల గురించీ, మిగిలిన విషయాల గురించీ అతడు ఆత్మకథలో 
చెప్పినవే సర్వ సంపూర్ణ మని అంగీకరించటానికి వీలులేదు. అన్నింటి 
కంకే చక్కగా [(వాయబడిన దీవిత చరిత పాఠకులకు ఒక నంపూర్ణ 
న్ఫూర్తిని కలిగిస్తుంది - లేక పాఠకుల ముందొక సమగమూంర్తిని నిలుపు 
తుంది. ఎంత ఆన క్తిదాయకంగా ఉన్నా, ఆత్మకథ నుండి ఈ విధమైనతి 
ఆశించలేము. అందుచేత సాహిత్య అకాడమీ దయవల్ల ఇంగ్లీమలో వచ్చిన 
ఈ చిన్న పుస్తకాన్ని ఫకీర్‌ మోహన్‌ నుండీ ఇతరుల నుండీ లభించిన 
ఆధారాలను బట్టి అతని సాహతీ వ్య క్రిక్వాన్నే కాక మానవమూరర్తిని కూడా 
చితించటానికి సాధ్యమైనంత వాస్తవికతా దృక్పధంతో చేసిన ఒకపాొటి 
వరిశోధనాత్మక [పయత్నంగా [గహించ వచ్చును. 

1956లో “*బలాసోర్‌ (Bala50[e) ఫకీర్‌ మోహన్‌ సాహిత్య 
వరిషత్తు? వెలువరించిన సావనీర్‌ ఫకీర్‌ మోహన్‌ని వ్యక్తిగా చక్కగా 
చూపిస్తుంది. ఎందుకంకు ఆ (పఖ్యాత నవలాకారుని న్వయంగా ఎరిగిన 
వాది 6ంజ్ఞంపకాలు”” ఆ సావసీరొలో (వచురింపబడ్డాయి. ఒరియా భాషలో 
సేనావతి మీది సాహిత్య కృషి విషయంలో (వశంసార్తులైన ఏ ఒక్కరైనా 
ఉన్నారా అనుకొంకే నేను వెంటనే ఏ నంకోచమూ లేకుండా “డాక్టర్‌ 
నటబార్‌ సామంతరి (Dr. Natabar Samantaray) ని సేర్కొంటాను. 


W-1 ఫ్‌ 


యు వున్తకంలో పైన పేక్కొన్న సొవనీర్‌ నుండే గాకు, సామంతక వరి 
శోధనల నుండి గూడా పరిగణనీయమైన అంశాలనేకం సం(గహింపబడ్డాయి. 
ఫకీర్‌ మోహన్‌ రచనా సంకలనాన్ని చక్కని వతులలో వెలువరించి 
నందుశే కాక; ఫకీర్‌ మోహన్‌ కుమారుడైన మోహినీ మోహన్‌ నిన్ఫంకో 
చంగా ఇష్టం వచ్చినట్టు సం|గహించిన ఫకీర్‌ మోహన్‌ ఆత్మకథను సవివ 
రంగా వెలువరించినందుకు కూడా ఒరిస్సాలోని ఒక [వచురణ సంస్థ అయిన 
“మెస్ళర్స్‌ కటక్‌ స్టూడెంట్స్‌ స్టోర్స్‌” అధివతులు శ్రి అనంతమిథశా గారికి 
మనఃపూర్వుకమయిన కృతజ్ఞతలు చెవ్పుకోవాలి. శ్రీ అనంత మిశా గారికీ, 
కటక్‌లోని మరొక (ప్రచురణ నంస్థ “(గంథ మందిరొకి అధివతులైన 
శ్రీ శ్రీధర్‌ మహాపాొత్రాగారికీ ఒక మహోన్నతుని గురించిన నాయీ అల్ప 
నంగహ కథనాన్ని ప్రారంభించగానే ఫకీర్‌ మోహన్‌కి నంబంధించిన 
(పచురణలన్నీ అందించి సహకరించినందుకు స్వయంగా కృత జ్ఞాణి. 


-—0యుమ్‌, మాన్సింహో. 





వుల్లికాషాపుల్‌ మల్లురు 


ఫకీల్‌ మోవాన్‌ ఒరిస్సాలోని “పెకొ-ఖందాయత్‌? (5౧41౬ - Khan- 
dayat) తెగలకు చెందినవాశు. ఈ తెగవారు స్యతంత హిందూ రాజుల 
సీనానివహోల్డో తాము పొందిన వడవులనుబట్టి కాలానుగుణంగా లేకపోయినా 
ఈనాటికీ “మల్లి, “సింహౌి, “భుజబలి, “బలయరిసింపహుాి, “శతుసాలి “దళ 
వెహెరాి - లాంటి గౌరవ బిసవాలనే వంశ నామాలుగా చేసుకున్నారు. 


శీనావతులు 


ఫకీర్‌ మోహన్‌ సేనావతి పూర్వీకులు మొదట మల్పుకు మ్మాతమే! 
ఈ మల్లురు కటక్‌ జిల్లాలోని కేందపారా (KeNndrapara) (పాంతం నుండి 
బలాసోర్‌ వట్టణ (ప్రాంతాలలోని మల్టికాషావుర్‌ గ్రామానికి వచ్చి చేరి సేనా 
పతులు కూడా కావటం ఆసక్తి కలిగించే విషయం. ఫకీర్‌ మోహన్‌ పూర్వీకు 
లలో అయిదవతరం వాడయిన హనుముల్లు “శకేందపారాిలో తం|డి తాతల 
నాటి కొద్దిపాటి జమిందారీ భూములు అనుభవిన్తూ ఉండేవాడు. కాస్కీ ఏదో 
దురదృష్టవశాన అతడి ఆస్తిపాస్తులన్నీ హరించుకుపోయాయి. అతడు తన 
అదృష్టాన్ని వెతుక్కుంటూ యోధుడు కావలసి వచ్చింది శివాజీ తండడి 
తాతలు అహమ్మద్‌ నగర్‌ వీజవూర్‌ సుల్తానుల సేనలలో ఉద్యోగాలు చేసి 
న స్తే హనుమల్లు కూడా ఆ ప్రాంతాలను ఆకమించుకొంటున్న మరారుల 
దగ్గిర ఉద్యోగం నంపొదించి, తన వంశ (వతిష్ట వునరుద్ధరించుకో వాలను 
కున్నాడు. కేవలం తన శ క్రిసామర్చాలే ఆధారంగా నెమ్మదిగా అతడు 
అక్యున్నతస్థాయి అందుకో గలిగాడు హానుమల్దు సేవలకు నంకీతుడ్రెన 


7 


మరాఠీ గవర్నరు అతడిని ఎంకో ఏశ్వ్పొసించి “సేనావతి అనే అద్భుత 
గౌరవ బికువంతో బెంగాల్‌, ఒరిస్సా నరిహాద్దులలో వున్న ఒక సైనిక 
దుర్గవు బాధ్యత సంపూర్ణంగా అప్పగించాడు. అంచేత హనుమల్లు తరువాతి 
తరాలలోని మల్ఫికాషాపుర్‌ మల్లురంతా సేనావపతులయ్యా రు. అయితే కుటుం 
బాలలో జరిగే పుణ్య కార్యాలలో మాతం ఇప్పటికీ “మల్టి అనే (పాచీనమైన 
నహజ వంశ నామాన్నే వాడుకున్నారు. 


ఫకీర్‌ మోపహానుని పితామహి 


మరారాల నుండి (విటిష్‌వారు ఒకస్పాను స్వాధీనం చేనుకోక 
వూర్వమే 1808 లో హనుమల్లుకు తరువాతి మూడవతరం వాడయిన కసా 
మరా (Kusa Matta) ఇద్దరు కుమారులను, భార్యనూ వదలి చిన్నతనం 
లోనే మరణించాడు. 


ఆ వితంతువే “కుచిలాదే? (KUChIlad81). ఫకీర్‌ మోవాన్‌ పైన 
ఈమె [వభావం (వగాఢంగా వుంది. 


నిస్స్వాక్ట సేవా పరాయణియైన దేవతామూర్తిగా ఆమె అతని రచన 
లన్నింటిలోనూ రకరకాలుగా సాక్షాత్కరిస్తుంది. అయితే “కుచిలాదే? విషాద 
భరితమైన నిరాడంబరతవల్లనే బలాసోర్‌ జిల్లాలోని తాతల నాటి ఆస్తి 
పాన్తులను మల్లురు రెండవసారి పోగొట్టుకున్నారని ఫకీర్‌ మోహన్‌ తన 
ఆత్మకథలో చెప్పుకున్నాడు. 


కుచిలాదే కుమారు లిద్దరిలో పెద్దవాడు పురుషోత్తమ్‌. చిన్నవాడు 
లక్ష్మణ్‌ చరణ్‌. తతడే జనవరి 1818లో ఫకీర్‌మోహాన్‌ వంటి మహో 
మేధావికి జన్మ నిచ్చిన భాగ్యశాలి. కాన, లక్ష్ముణచరణ్‌ పూరీ యాతనుండి 
తిరిగి వన్తూ దురద్శష్టవశాన అతి చిన్నతనంలోనే భువనేశ్వర్‌లో కలరాతో 
మరణించాడు. ఈ విషాద సంఘటన సంభవించే నాటికి ఫకీర్‌ మోహన్‌ 
ఏడాది పెన అయిదు నెలలుపెబడిన పసివాడు మాత్రమే! అతని తల్లి 
తులసీదే యా ఆఘాతానికి తట్టుకోలేక మంచ మెక్కింది. మరొక్క నంవత్స 
రానికే మృత్యు వామెను కరుణించి దుర్భర వైధవ్యం నుండి విముక్తి కలి 
గించిండి. దురదృష్టవంతుడైన ఆ పసివాడికి ఏకెకాశయం పితామహి 
కుచిలాదే మాత్రమే! తానే ఒక నిస్సహాయురాశైన వితంతు వామె! 


రి 





ఆశద్ధచేయబడ్డ శిశువు 


వన్నుల బాధలేని విస్తారమైన భూములన్నీ పోగానే మల్లికాషాపుర్‌ 
మల్లుర ధనాధిక్యవు డాబు దర్వాలన్నీ ఒక్కసారిగా నశించిపోయి సాధారణ 
వీదజనులలో కలిసిపోయారు. తండ్రిలేని కుమారు లిద్దరినీ కుచిలాదే ఎలా 
పెంచి పద్ద చేసిందో మనకు తెలియదు. ఆ వుణ్యాత్మురాలు ఈ (వయత్నంలో 
తన జీవితమంతా ధారపోసిందని భావించవచ్చును. పిల్లలను పెంచి పెద్ద 
చెయ్యటంమా(తమే కాదు - వాళ్లు యవ్వనంలో అడుగుపెట్టగానే వివావోలు 
కూడా చేసింది తన నంతానం పెరిగి దృఢగా[తుళై నంపాదనపరులయ్యాక, 
తన అదుపాజ్జ లలో వుండే కోడళ్లు ఇంట తిరుగాశుతోంటే, తన విషాద 
మయ జీవితంలో ఆ వృద్దురాలు కొంతకాలం ఆనందించి వుండవచ్చును, 
ఆ కొద్దిపాటి నంతోషమైనా కొంతకాలంపాటు అనుభవించే అదృష్టం ఆమె 
నుదుట (వాసిలేదు కాబోలు! ముందు చెప్పినవిధంగా మృక్కుదేవత ఆమె 
చిన్న కొడుకునూ, కోడల్ని వరనగా కబళించింది. దూఖితురాలైన ఆ వితం 
తువు బాధ్యత మరింత గురుత రమయింది. నిత్యఠోగి అయిన తన మనవడి 
మీది మమకారంతో అమె ఎలాగో ఈ దారుణాఘాతానికి తట్టుకోగలిగింది. 
దురదృష్టవంతుడైన -ఈ రోగిష్టి శిశువే జాతీయ సాహిత్యాన్నంతా పునరుద్ధ 
రించిన ఫకీర్‌ మోహన్‌ సేనావతి, 


“వేవావరాయణి మైన దేవత 

విద్యావంతురాలు కాని ఈ నిర్మల నిరాడంబర పితామహి (పేమ 
మయ స్మృతులు ఫకీరొమోహన్‌ రచన అన్నింటిలోనూ, వ్యంగ్యంగానూ 
ఆత్మకథలో మాతం మరింత (పగాథావేశంతో నూటిగానూ కనిపిస్తాయి. 
ఇవి పాఠకులను కదిలించివేస్తాయి. నత్యమైన షస్ర్రీత్వపు మహత్యమెక్కడో 
చబియాపిస్తాయి. 


అతడ్‌లొ అంటాడు: 

“నా తలఠిదండులు చనిజోయిన ఎడెనిమివి నంవతృరశాలవరకూ, 
నేను రక్తవికేచనాలూ, నిళ్ళవిరేచనాలూ, మూలశంక మొదలైన రోగాలతో 
బాధవడుతూ అహర్నిశలూ మంచంలో వడివుండేవాణ్ణి. రా(తత్రింబగళ్లు మా 
నాయనమ్మ నా (పక్కనే కూర్చొని వుండేదని నాకు జ్ఞావకం - రొజులు, 
వారాలు నెలలు చివరకు నంవతృ్పరాలు కూడా గడిచవాయాయి. కాసి నూ 
నాయనమ్మ నిదాహోరాలు సంవూర్తిగా మరచి, అహోర్యాతులు విరామ 
మనేది లేకుండా నా మంచంపక్కనే కాచుకు కూచునేది! ఇదంతా మృత్యు 
దేవత ఒకవైవు మా నాయనమ్మ మరొకవైపు నన్ను దక్కించుకోవటానికి 
పోటీలు వడుతున్నట్టుగా వుండేది. చివరకు విజయం మా నాయనమ్మడే 
అయింది. నేను కోలుకోసొగాను. 


(బజమోహాన్‌ మంచి ఫకీర్‌ వెోపహాన్‌ కీ 


నేను దీర్హ రోగాలతో బాధవడే కాలంలో మా పితామహి నన్ను 
కాపాడమని లోకంలో తనకు తెలిసిన దేవతలనందరినీ వేడుకుంది. ఆ 
కాలంలో బలాసోర్‌లో వున్న ముస్టిం “పీర్లు” ఇరువురికి ఆర్తుల కోరికలు 
నెరవేర్చే మహత్తు ఉందని భావింవబడేది-బలాసోర్‌లోనూ, ఆ చుట్టుపక్కలా 
ఉన్న హిందూ దేవకలనందరినీ (పొర్థించి (పొర్టించి నిరాశచెందిన మా 
పితామహి చివరకు తన మనసుకున్న శక్తి అంతటితోనూ ఈ ముస్టిం 
ఫకీరులను ఆశ్రయించింది. తన మనవడు కోలకుంకే అతణ్ని ఫకీరుగా 
వారి బానిసగా నమర్పించుకుంటానని మొక్కుకుంది. నా అనలు పేక 
బజమోహాన్‌. కానీ నేను కోలుకున్నాక మా పితామహి ముస్లిం “పీర్ణ" వట్ట 
కృతజ్ఞతతో ముస్టిం మర్యాదను కూడా జోడించి నా పేరు “వ ఫకీర్‌ మోహన్‌గా 
మార్చింది. నేను 'బాగుపడ్డాను కానీ నా పితామహి మాతృహృదయానికి 
నన్ను పూర్తిగా “పీర్ల క్రు సమర్పించే దిటవు లేకపోయింది. (పత్యామ్నా 
యంగా ఆవిడ (వతి నంవత్సరమూ ముస్టిం వండుగ అయిన *“మొహరమ్‌” 
రోజులలో కనీనం ఎనిమిదిరోజులు నన్ను ఫకిర్‌గా చేసిది ఆ ఎనిమిది 
రోజులూ ఆవిడ నన్ను వేలాడుతోన్న రంగురంగుల అంగరఖాలతో, ఫకీరు 
టోపీకో, చేతకరతో. భుజంమీదుగా వేళ్ళాడుతోన్న రంగుల నంచితో అన 
లైన ముస్టిం ఫకీర్‌లా తయారుచేసేది. ముఖానికి విభూతి వూనుకుని ఈ 
చేషంలో నేను ఉదయమే ఇల్లు వదిలి రోజంతా వీధులోనూ, నందుల్లోనూ, 


19 


భిక్షాటన చేసేవాడిని. సాయం తానికి ఇబ్టు చేరెవాడిని, నా పితామహి భీక్షా 
టన ద్వారా నేను నంపాదించిన ధాన్యమంతా అమ్మి ఆ ధనంతో “పిర్లికు 
వూజాతం[తాలతో నైవేద్యాలు సమర్పింజేది. 


కోరబడని శిశువు 

ఫకీర్‌ మోహన్‌ తండి లక్ష్మణ్‌ చరణ్‌ సేనాపతి మరణంతో, అతడీ 
"పెదతం[డి పురుషోత్తమ్‌ ఒక్కడే కుటుంబానికి ఏ-కెకాధారం అయ్యాడు, 
అతడే మల్టవంశానికి పెద్ద. ఆ భార్యాభర్తలు రోగిష్టి తమ్ముడి కొడుకుని 
తమ సంపాదనతో సొకవలసి రావటం నహించలేకపోయారు. కనీనం 
అతడివట్ట తమ తిరస్కారభావాన్ని దాచుకోవటానికి కూడా వారు (వయ 
లించలేదు. 

ఆ రకమైన వ్యతిరేక హాతావతణంలో వసివాడైన ఫకీర్‌ మోహాన్‌ 
విద్యాభ్యానం న్యకమంగా సాగటం సాధ్యంకాలేదు. చాలాకాలంవరకూ 
జబ్బుపడిన కారణంగా తొమ్మిదేళ్ళ వచ్చేవరకూ అతడికి అక్ష రాభ్యాస మైనా 
కాలేదు అదైనా పాతకాలపు [ప్రాథమిక పారశాలలో చదువుకోవలసి 
వచ్చింది అక్కడ వంతులుగారి జీతంలో కొంత భాగాన్ని సేవలద్వారా 
చెల్టించ వల వచ్చేది మిగిలిన పిల్లలంతా నంతోషంగా ఇళ్ళకు వెళ్ళిపోయినా 
చిన్న ఫకీర్‌ మోహన్‌ తా నొక్కడే ఉండిపోయి పంతులుగారికి వంటలోనూ, 
మిగిలిన ఇంటివనులలోనూ నహాయవడవలసివచ్చేది. ఇంతచేసినా పెద 
తండి జాతిగుండె కరిగేదికాదు. తన పిల్లలాగా ఇతర విద్యార్థులలాగా 
ఫకీర్‌ మోహన్‌ కేము దెబ్బలు తినటంలేదని అతనికి కష్టంగా ఉండేది. అంచేత 
ఫకీర్‌ మోహన్‌ కె పంతులుగారి కియ్యవలసిన కొద్దిపాటి జీతాన్ని కూడా ఇయ్య 
కుండా-విదాార్థి వీపుమీద దెబ్బలు తగలకపోతే చదువెలా అబ్బుతుందని 
వాదించేవాడు. తన జీతం రాబట్టుకోవటానికి పంతులుగారు అనూయాపరు 
డైన పెదతండి తర్కానికి లొంగక తప్పలేదు. ఒకసారి, పెదతండడి పాఠ 
శాలలో వున్న నమయంలో తగినంత కారణమేమీ లేకుండానే పంతులుగారు 
ఫకిర్‌ మోహన్‌ వీవుమిద నిర్ధాక్షిణ్యంగా డజనుదెబ్బలకు మెగా కొట్టారు. 
పాపం, ఆ పసివాడు తన నకైకాశయమైన నాయనమ్మ వళ్ళో చేరి ఘొల్లు 
మన్నాడు. నిర్జాంతపోయిన వృద్ధురాలు ఇంట్లోనుండి పంతులుగారి దగ్గిరకు 
పరుగెత్తి “ఏమయ్యా! పంతులూ! చిన్నపిల్లలు వీకు లేరూ? వసివాణ్ని 
నిష్కారణంగా ఇలా ఎలా చావబాదావయ్యాా ?” అని తిట్టిపోసింది, 


11 


కాని హృదయంలేని మెదతంటడీనుండి తనకు రావలసిన జీతాన్ని 
రాబట్టుకోవటానికి పితామహి వ్యతికికతను లెక్కచెయ్యకుండా, పావం, 
పంతులుగారు. ఈ రకమైన విద్యాశిక్షణ అనేకసార్లు (వదర్శించవలసి 
వచ్చింది. 

వది ఎలా వున్నా, వసివాడైన ఫకీర్‌ మోహన్‌ వజ్టానతృష్ణకు తృప్తి 
అనేది లేదు నంకట పరిస్థితులను సరకుచెయ్యకుండా అతడు సాయంసమ 
యా౭లో పట్టణంలోని మరో వంతులుగారిని ఆ[శఛశయించి పర్షియన్‌ భాషా 
జ్ఞానం నంపాదించాడ తరువాతి జీవితంలో ఈ భాషలో రచనాపావీ 
ణ్యొాన్ని కూడా (పదర్శించగలిగాశు 


తాము వదిలించుకోవా లనుకుంటూన్న్న తమ్ముడి కొడుకులో యీ 
మా[తవు పొండికీ [పతిభనుకూడా అనూయా(గన్తులెన పెదతండడి దంపతులు 
నహించలేకపోయారు. అంచేత తమ పిల్లలను మాతం కిరస్తానీ మిషనరీలు 
నడిపే ఆధునిక పారశాలల్లో [వవేశ పెట్టి ఫకీర్‌ మోహన్‌ విద్యాభ్యాసా కీ 
[ప్రారంభ దశలోనే న్వస్తి వాచకం పొడేసారు పదేళ్ళ, వసిపాపడుగా 
వున్నపుడే బలాసోర్‌ రేవులో కూలివాడిగా (పవేశ పెట్టారు. 





పాండిత్యాభిలాషియైన పని పిల్లవాడు 


ఈనాడు హుగ్లీ నది ఒడ్డున కలకత్తా నగరం వెలసిన చోట 
ఒకప్పుడు “జాబ్‌ చార్‌ నాక్‌? (Jంbcharnock) గుడిసెలు లేవక ముందే 
బలాసోర్‌, దగ్గి అభివృద్ధి చెందుతోన్న వర్తక కేందం బ్రిటిష్‌ వారి 
కుండేది. బలాసోర్‌ రేవు వట్టణం ఉచ్చదశ నందుతోన్న నాటి స్టిత్‌గతు 
లన్నీ అతడు తన ఆత్మకథలో చెప్పిన కథల వర్ణనలలో యీనాటికి నటీ 
వంగా నిలిచి వున్నాయి. వపనిపిల్లవాడుగా ఆ రేవు స్థలాలన్నీ అతడు భాగా 


12 


తెలనుకని ఉండటమే దీనికి కారణం. తమ |పాౌచిన సాగర తీర వైభవానికి 
గర్వించే ఒకియనులక్క కల్లోల సాగర నంక్షోభాన్నీ, [వళయ (పభంజన 
భీభత్యాన్నీ వాస్తవంగా చి(తించే కథల నందించిన ఏకైక రచయిత ఇతడు. 
ఆయన బాల్యంలో కూలివాడిగా గడిపిన రోజులే యీ కథలకి ఆధారం. 
ఆయన తన ఆత్మకథలో ఓడరేవులో చూచిన విషయాలను ఇలా చెప్పారు * 


“నా చిన్నతనంలో ఐబలాసోర్‌ చాలా సౌభాగ్యవంతమైన వర్తక 
కేందం అయిదారు వందల నౌకలు నిత్యం వస్తూ పోతూ వుండేవి. 
అందులో చాలా ఓడలు ఒరిస్సా ఉప్పుని, కొన్ని మిగిలిన వస్తువుల్ని దూర 
కీర [పాంతాకైన రంగూన్‌, మెడాస్‌ కొలంబోలకి, హిందూ మహో 
సముదంలో వుండే ద్వీపాఅకి మోసుకుపోతూ వుండేవి. ఆ రోజుల్లో వీడలే 
వుండేవి. ప్టీమర్ల గురించి యింకా వినని రోజులవి రకరకాల ఆకారాల్లో 
వేర్వేరు కొలతల్లో ఓడని బట్టి ఆరు నండి వన్నెండు దాకా కెరచాపలు అవ 
సరమౌతూ వుండేవి. కొన్ని తెరచావలు (తికోణాకారంలోనూ, మరికొన్ని 
చతుర[సాకారంలోనూ, ఇంకా కాన్ని వంకర టింకరగానూ కూణా 
వుండేవి. ఈ తెరచావలు సెద్దవయికే తుఫానులో ఓడ తల్మకిందు లయ 
[పమాద' ముండేది. చిన్నవైతే అనలు బయలుదేరలేకపోయేవి, ఈ విష 
యాలు నరిగ్గా తెలియని వాళ్ళు యా కొలతల్లో తేలిగ్గా త వృటడుగు 
వేసెయ్యచ్చు *’ 

“మా నాన్నగారూ, పెదనాన్నగారూ కూడా ఓడ గుత్తదారులుగానే 
జీవనోపాధిని నంపొదించుకున్నారు. సము[ద వ్యాపారాలు సాధారణంగా 
తమ *శకేన్వాసు”లను గత్తదారుల ద్వారానే నంపాొదించేవారు. వాళ్ళు కుట్టు 
వనివారిని నియమించేవారు. నా చిన్నతనంలో వందలాది కుట్టుపనివాళ్ళు 
మా ఇంట తెరచాపలు తయారుచేన్తూ వుండేవారు. ఇది మంచి లాభదాయక 
మైన వ్యాపారం. 


ఉవ్చున్‌టి వ(జాలు : 


కూలివాడిగా ఫకీర్‌ మోహాన్‌ బలాసోర్‌ శేవుకి వెళ్ళే కాలానికి 
ఆ (పొచీన వైభవపు చివరి మెరువులు మాతమే మిగిలాయి. ఈ కేవు 
అదృష్టం నన్నగిల్లిపోవటం చూసిన పెదనాన్న అతడిని ఉప్పుశాఖలో 
(వవేశ పెట్టాడు. 


13 


శుద్దవాడైన తరువాత ఈ రేవు మూసివెయ్యటం వల్ల నకల నంపడ 
లతో తులతూగే తన జన్మభూమి నికృష్ణంగా మారిపోవటం తలుచుకుని పరి 
తాపాన్ని వ్యక్తం చేసాడు. 


తన జీవిత చరిత్రలో ఆయ నిలా అంటారు. “భారతదేశంలోనే కాక 
యూర ప్‌దేశ మంతటా కూడా బలాసొర్‌ నౌకాశయంగానూ, వర్తకశకేం[డం 
గానూ పేరు పొందింది. డచ్‌, డానిష్‌, (ఫెంచ్‌, (విటిష్‌ వ్యాపారస్థులు 
బెంగాలులో స్థిరవడే ముందు బలాసోరొలోనే వ్యాపార శకేందాలను తరి 
చారు కాన్కీ అదృష్టం మారిపోతుంది. హెచ్చు తగ్గులు జీవిత ధర్మం 
దీనిని అక్షరాలా బలాసోర్‌ నిరూపిస్తోంది. ఒకవ్వుడు వేలకొద్ది గుంపులతో 
నందడిగా వుండే నదీకిరం చివరకు స్మశాన స్పబ్దతలో అడవులతో కప్పబడి 
పోయింది. ఏ ఒక్కడూ దానిని చూడటానికి పోడు. ఇప్పు డా ఒడ్డుముద 
బురదా ఇనుకా ఎత్తుగా సేరుకుపోయాయి బలాసోర్‌ లోని వ్యాపారాన్నంతా 
ఎవరికో వదిలేసి అక్కడి నౌకాధి పతుల ధనికవర్గం మాయమయిపోయింది.”” 

బలాసోర్‌ ఓడ రేవు నుండి బియ్యం, బట్టలూ కంటే, ఉప్పే విలువైన 
ఎగుమతిగా కనవడుతోంది. ఫకీర్‌ మోహన్‌ ఇలా అంటారు: “బలాసోర్‌ 
అనుభవించిన వైభవమంతా ఉఊవ్వువళ్లే; బలాసోర్‌కి ఉత్తరంలో వున్న 
సువర్ణ రేఖ దగ్గిర నుండి దక్షిణంలో ధ్యమలోని మహానది దాకా ఆ 
పీరమంతా ఉప్పు విపరీతంగా తయారుచెయ్యబడేది. ఆ రోజులలో బెంగాలు 
[(గామీణులకి బలాసోర్‌ ఉప్పుమ్మాతమే తెలుసు. ఉప్పుమీద పన్ను విధించే 
(వభుత్వశాఖే బలాసోర్‌ (వజల ముఖ్య జీవనాధారమమంది. 
(వభుత్వం ఉవ్వును సంపూర్ణంగా స్వాధినం చేసుకొండి 

కాస్కీ ఈ ఓడరేవు ఉప్పు ఎగుమకిని ఈమా(తంగా కూడా అనుభ 
వించలేకపోయింది. ఫకీర్‌ మోహన్‌ విషాదంగా ఇలా అంటాడు ! “ఉప 
పరిశమను నిషేధిస్తూ (పభుత్వం శాననం చేయటం, ఆ శాఖలే తీసివేయటం= 
ఒక్క బలాసోర్‌ కే కాక మొత్తం ఒరిస్సా కంతటికీ దురదృష్టాన్ని తెచ్చింది. 
ఒరిస్సా భాగ్యుదేవత ఆ |పదేశాన్ని వదిలేసి లివర్‌ పూల్‌ దగ్గిరా, ఇంగ్లాండ్‌ 
లోని ఇతర స్టలాలలోనూ స్థిరపడింది. 

దేశభక్తుడైన ఫకీర్‌ మోహన్‌ తన (గామానికేకాక ఒరిస్సా కంతటికీ 
పట్టిన ఈ దురదృష్టాన్నా ఎన్నటికీ మరిచి పోలేక పోయాడు. అ తరువాత 


14 


1907 లో ఆయన 81-వ విట బలాసొరొలోని ఒకప్పటి ఉప వర్మిశమను 
గూర్చిన విషాదవాస్తవాలను (పచురించాడు. అందులో దీనిని రద్దుచెయ్యటం 
వలన కలిగిన ఆర్థిక దుస్థితిని కొనసాగించివుంటే సమకూరే సౌభాగ్యాన్ని 
ఎక్తిమాపాడు. మహాక్కా గాంధీ నాయకత్వంలో భారత స్వాతంథత్య సమ 
రంలో [1పొథమిక మానవహక్కులకు ఉప్పు చిహ్నం కావటానికి అర్ధశతాబ్చీకి 
పూర్వమే, ఖారతదేశంలో జాతీయ ఉప్పు వర్మిశమ పునరుద్దరణకు తా 
నొక్కడే ఆందోళన లేవదీసాడు. 


అతనిలా అంటాడు. 


“మొదట మా దేశన్దులు (ఉప్పు మళ్ళు మట్టినిచ్చి విదేశాలనుండి 
బంగారం తెచ్చుకునేవారు ఇప్పుడు వీళ్ళు పాశ్చాత్యుల పనికిమాలిన వస్తువు 
లకై తమ బంగారాన్ని థధారపొోన్తున్నారు. నే నింతకుముందు చెప్పినట్టు 
బలాసోర్‌ ఒక్కకే తొమ్మిది లక్షల మణుగుల ఉపను తయారుచేసేది. అది 
అలాగే కొనసాగి వుంటే, ఇప్పటికి కనీనం ఇరవై లక్షల మణుగులవరకు 
ఉత్పత్తి సెరిగివుండేది. అప్పుడది ఆ జిల్లాకి ఎక్కువగా కాకపోయినా కనీనం 
పదిలక్షల రూపాయిలను సంపాదించి పెస్టేది. ఒరియాలో ఓడమీద ఎక్కితిరిగే 
“కెబర్తులకు నవీన నౌకా శా స్త్రీయవద్ధతులలో (వవేశం కలిగించివుంటే, ఈ 
ఉప్పు వర్తకం ఈనా డెంత లాభదాయకంగా వుండేది! 

“ఈ రోజుల్లో బలాసోర్‌ భాగ్యవంతంగా కనబడుతోంది = అంతే! 
దాని బావ్యాడంబరానికి వెనుక బయటివారి అదువులో వున్న మన ఆర్థిక 
జీవితపు అవకతవకలన్నీ వున్నాయి. వ్యాపారస్థులే కాక, (పభుత్య శాఖలలో 
వుండే అధికారులందరూ కూడా విదేశస్థులే! తమ దేశంలోనుండే వెళ్లోన్న 
“రైల్వేలో ఒరియనులు ఒక్క ఉద్యోగం నంపాదించడాన్ని గురించి కలలో 
కూడా ఊహించలేరు. వ్యవసాయం మాత్రమే ఒరియనుల ముఖ్యాధారంగా 
నిలిచింది. కానీ అందరికీ సాగుజేనుకోవటానికి చాలినంత భూమి ఎక్కడిది? 
అయ్యో! భగవంతుడా! నువ్వా (పభుత్వ హృదయంలో (వవేశించి బలాసోర్‌లో 
ఉప్పు పరిశ్రమ ఎప్పటిలాగే కొనసాగేలాగ చూడలేవా 9” 


ఒక అవిరావు విజ్ఞానా న్వేష్‌. 


ఒక కొత్త శకాన్ని సృష్టించిన ఈ మార్పు అన్నింటిమధ్యా ఎవరూ 
పట్టించుకోని మన చింకిబట్టఖ రోగిష్టి కూలిపిల్లవాడు నెమ్మదిగానైనా, నిబ్బ 


15 


రంతో తన కందిన ఆధారాలన్నింటినుండ్‌ విజ్ఞానం సంపాదించుకోసొ గాడు- 
ఫకీర్‌ మోహద్‌ని ఉప్పు శాఖలో వాళ్ళ పెదనాన్న (పవేశ పెట్టిన వుడు, 
బెంగాలు వర్షియన్స్‌ నంన్మృతం, ఉపాధ్యాయుల దగ్గిరనుండి నేర్చుకోవ 
టానికి సమయం చిక్కేది. జ్ఞానతృష్ణ ఆయనలో జీవితాంతం నిలిచిపోయింది. 
ఇప్పటి ఆం[ధ(పదేశ్‌ శ్రీకాకుళంలో వున్న తుక్కలిలో ఈయన కొన్నాళ్లు 
వుండటం తటస్థించింది. అప్పుడాయనకు యాభఖెఏళ్ళకు సెగానే వున్నా, ఒక 
పండితుణ్ని నియమించుకొని కొంత ఆంధభాషాజ్జానాన్ని సంపాదించు 
కున్నారు. సాహసోపేతమైన అతని సాహితీ (వయోగాలన్నీ ఇంగ్లీష్‌ కె 
అకనికున్న అధికారానికి చిహ్నాలు కావచ్చును. ఆయనకు 29 వళ్ళు వచ్చె 
వరకూ ఒక్క అక్షరంకూడా రాదు. అప్పజటికే ఆయన బలాసోర్‌ మిషనరీ 
పారశాలలో [పథాన వండితుడు. ఇంగ్లీమరాని దేశీయ పండితుడైన్తా ఇకనికి 
పట్టణంలో గుర్తింపు వుండేది. ఇతని సహజ మేధానంవత్తివి విదేశీ యులు 
సహితం గారవించేవారు. కాని, ఒకసారి యూరోపియన్‌ అధికారి చీదరించు 
కోవటంవల్ల, తక్షణం రాజథఖాష అయిన ఇంగ్లీష్‌ నేర్చుకోవటం మొదలు 
పెట్టాడు. ఈ మేధావి తనంతతానుగా విజ్ఞానమార్గ్లంలో (వవహించిపోవ 
టానికి కొద్దిపాటి |పాధమిక' శిక్షణమాతమే అవనరమయింది, పూర్తిగా 
న్వయంకృషితోనే ఒకు నిఘంటువు నహాయంతో “అరేవియన్‌ నైట్స్‌) 
“రావిన్‌నన్‌ (కూస్తో లాల్‌ బెహారీడే రచించిన “బెంగాల్‌ పెజంట్‌ కైఫ్‌ 
“ఇంగ్లీష్‌, బెవిలు మొదలైనవి చదివానని అత్మకథలో చెప్పుకున్నాడు అతడు 
చదువుకొన్న ఇంగ్లీషంతా ఇంతమా[తమే! స్వయంసాధ నతో నంపొదించిన 
ఈ పరిమిత భాషాజ్ఞానమే అతణ్ని అటు ఉద్యోగ జీవితంలోనూ ఇటు 
సాంఘిక జీవితంలోనూ ఉన్నతస్థానంలో నిలబెట్టింది. 


విద్యా భ్యానంలో రెండవ వింత 


బలాసోర్‌లోని ఉప్పు శాఖను ఎత్తివేసాక పదిహేనేళ్ళ పసివాడైన 
ఫకీర్‌ మోహన్‌ని గురించి పట్టించుకున్నవారే లేకపోయారు. అధికారుల్లో 
చాలామంది బెంగాలివారు కావటంవల్ల ఇతర (వభుత్వశాఖల్లో [(వవేశించ 
టానికి బెంగాల్‌ వెళ్ళిపోయారు. ఆ ఊరెవారిలో అనంఖ్యాకులు ఆఫీసుచుబట్టూ 
కొన్నాళ్ళు తిరిగారు. నిరుద్యోగి ఫకీర్‌మోహన్‌ కూడా ఆ దురదృష్టపు 
గుంపులో ఒకడు. కాసి ఈ పిచ్చితిరుగుడే అతనికొక వ్యక్తిత్వం ఏర్పడటానికి 


16 


సహాయం వేసింది. చివరికీ అ్యశద్దచేయబడ్డ అనాధబాలుడు తనకు తానుగానే 
ఒక నిశ్చయానికి వచ్చాడు. ఓ వద్దతంటూ లేకుండా నేర్చుకున్న తన కొద్ది 
పొటి విజ్ఞానాన్ని లన మార్గంలో మరింత వృద్దిచే సుకోవాలను 
కున్నాడు 

బలాసోర్‌లోని ఒక సేటలోవున్న మిషనరీ పాఠశాలలో నాయ 
నమ్మకు కూడా చెప్పకుండానే ఫకీర్‌ మోహాన్‌ చేంపోయాడు. అప్పటి కతడు 
అర్థనగ్నంగా తరుగుతూ వుండేవాడు. మై చొక్కాకూడా వుండేదికాదు. కానీ 
ఆయన పెదనాన్న కొడుకు నిత్యానందమాతం ఖరీదైన సాటిన్‌ బట్టలో 
బడికి వెళ్తూ వుండేవాడు అనూయ, అలృత్వం, ఆ కుటుంబంలో వివరితంగా 
సేరుకుబోయాయి. నిత్యానంద తన హర5ికేన్‌ లాంశరుదగ్గిర ఫకీర్‌ మోహన్‌ని 
చదువుకోనిచ్చేవాడు కాడు 

అలాంటి (పతికూలమైన  పరిస్థికల్ణో కూడా చర్విత భూగోళం, 
లెక లు మొట్టమొదటిసాం చూడగానే ఆయనకెంతో ఆనందాన్నిచ్చ్బాయి. 
ఇది కిట్స్‌ చిన్నతనంలో మొదటిసారిగా “చాప్‌ మన్స్‌ హోమర్‌ చదివినట్టుగా 
వుంది. ఫకీర్‌ మోహన్‌ మేధాశ క్తికి, నిజాయితీకి, వినయానికి ఉపాధ్యాయులు 
నంతోషించారు కానీ, దురదృష్టవంతుడైన ఈ యువక పండికుడు నెలకి 
పావలాకూడా బడివీతంగా కట్టలేకపోయాడు. నెలనెలా బాకాయివజేవాడు. 
నాయినమ్మ, [వథధానోపాధ్యాయుల ఒ_త్రిడివల్ల పెదనాన్న ఒక నంవత్సరం 
అయిష్టంగా జీతం కట్టినా, రెండవ సంవత్సరం నహాయం చెయ్యటానికి 
మొండిగా నిరాకరించాడు ఆరు నెలల సంభుర్గణ తరువాత నిరాశాని రహ 
లతో, ఫకీర్‌ మోహన్‌ తన చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. 


విడ్యాభ్యాసనపు పరినమా ప్రి 
చరిత్రలో నూతనాధ్యాయాన్ని _పవేశ పెట్టిన ఈ మహానుభావుడు 
ఒకనాడు నెలకు పావలా డబ్బులు పోగుచెయ్య లేక [పొథమిక విద్యనయినా 


పూర్తి చెయ్యలేకపోవటం, అవహోస్యంగా కనబడుతుంది. 


విజ్ఞాన తృష్టగల ఈ యువవండితుని నిష్ఫలమైన ఆవేదన, అతని 
నెంతో ఆప్యాయంగా చూసే నాయనమ్మ దృష్టిని దాటిపోలేదు. “చదువు 
కోసం ఎందుకంత ఆరాటపడతావు బాషా! కొంచెం ఆగు. నీ అంతట నువ్వే 
ఎంత డబ్బు నంపాదిస్తావో చూడు [” అన్నదే, ఆవిడ ఓదార్చు. 


17 


ఈ వృద్ద విడ్యావిహోన హృదయ యాంక రాళంలోని నిష్కల్మష (పేమను 
వర్షించిన దివనలే త్వరలో నిజమయ్యాయి. 





ఉపాధ్యాయుడు - రచయిత - (పచురణ కర్త 


నెలకి పావలా జీతం కట్టలేక, బడినుండి తీసివేయబడ్డాకు చావ, 
ఫకీరొమోహాన్‌కి ఏంచెయ్యాలో తెలియలేదు. అనూయా[(గస్తు., దయారహి 
తులు అయిన “పెద్దమ్మా పదనాన్నలతో కూడిన ఇల్లు అతనికి నరకంలా 
వుండేది. 


అయిత్కే అంతటి దారుణమైన నిరాశలో అతడు ఎంతోకాలం వుండ 
వలసిన అవనరం లేకపోయింది. త్వరలోనే అతడు చదువుకొన్న బడిలోనే 
ఉపాధ్యాయుడి ఉద్యోగం ఖాఖ్లీ అయింది. ఆ ఉద్యోగానికి కావలసిన విద్యా 
ర్హతలు లేకపోయినా సహజంగా తెలివికలవాడయిన ఫకీర్‌ మోహన్‌ కంటె 
సరిఅయిన అభ్యర్థులు ఆ (వధానోపాధ్యాయుడికి కనపడలేదు. ఆ వెంటనే 
నెలకి రెండున్నర రూపాయిలకు ఉపాధ్యాయ వృత్తికి ఫకీర్‌ మోవాన్‌ ఐహ్వా 
నింవబడ్డాడు. ఈనాడు ఆ జీతం హోాస్యాన్నదంగా కనఎడవచ్చు కాని, 
దానికే మనవడి పయోజికత్వానికి అతని నాయనమ్మ వట్టరాని సంతోషంతో 
పరుగులు తీసింది. 


చేశభ కుడైన |వచురణక_ర్త 


ఫకీర్‌ మోహాన్‌ విద్యార్థులకు శిక్షణనిచ్చే పద్ధతిని బరబతీ పారశాలాధి 
కారులు మెచ్చుకుని అతడు కోరకుండానే వీతం రెండున్నర రూపాయలనుండి 
నాలుగు రూపాయలవరకూ పెంచారు. కొనుగోలుశొక్తిలో ఒక మన ఈనాటి 
రూపాయికంకొు ఎక్కువైన ఆ కాలంలో అది గొవృజీత మే, 


18 


యవన వఫకీర్‌మోహన్‌ మొదటినుండీ శక్క్తిమంకుడూ, నమకుడూ 
అయిన ఉపాధ్యాయుడే ! ఉదాహరణకి భూగోళం చెప్పాలనుకుంకే, అందుకు 
కావలసిన దేశవటాలు శేలికగా దొరకకపోవటంవల్ల సొంతంగా తయారు 
చేనుకునేవాడు. ఉపాధ్యాయవృత్తిలో (వవేశించిన మూడవ ఏట అకడిని 
గణితశాన్రం బోధించమని అడిగారు. గణితము వీజగణితము (algebra), 
త్రికోణ వన్తుపరిమావకవిద్య (trigonometry) అన్ని సొంతంగా నేర్చు 
కున్నాడు. ఇవేవీ అతనికి బడిలో నేర్పులేదు. బలాసోర్‌లో వీజగణితము, 
[తికోణ వస్తుపరిమావక విద్య నరిగా నేర్పుగలిగిన వావెవరూ లేరు. చర్మిత, 
సాహిత్యం చాలా సమర్థంగా చెప్పగలిగేవాడని చెప్పకుండానే ఆర్ధ 
మవుతోంది. 

ఈ విధంగా ఒకప్పటి కూలివాడు మంతించినట్టు మహా మేధావి 
అయిన ఉపాధ్యాయుడుగా మారిపోయాడు, ఏదో ఒక విషయానికి మాత్రమే 
ఉపాధ్యాయుడు కాడతడు లెక్కలు మొదలు సాహిత్యంవరకూ ఎంతో 
వైవిధ్యంవున్న విషయాలన్నీ వోధించగలడు 


అతని యరాదోవీయన్‌ మ్నితులు 


ఉపాధ్యాయవృత్తిని సమర్ధంగా నిర్వహించటంవల్ల అతనికి అంతులేని 
కీర్తి వచ్చింది. ఆ కారణంవల్ల బాధ్యతాయుత మైన ,పధానోపాధ్యాయ పదవి 
బలాసోర్‌ క్రిస్టియన్‌ మిషన్‌ పాఠశాలలో ఖాఖీ అయినప్పుడు మరో ఆలోచన 
లేకండా యూరోపియన్‌ మిషన్‌ అధికారులు ఇతనిని నెలకు పదిరూపాయల 
జీతంతో ఫీసుకున్నారు. అప్పుడు బలాసోర్‌లో అదే గౌరవ్యపదమైన సంస్థ. 

-ఈ మార్చే యువ ఫకీర్‌ మోహన్‌ కీర్తి విదేశమంతా వ్యాపింవచేసింది. 
ఈ నందర్భంలోనే ఇతనికి యూరోపియన్‌ అధికారులతోనూ, మిషనరీల 
తోనూ సాన్నిహిత్యం సురిగింది. వారిలో ముఖ్యులు పొరశొల కార్యదర్శి 
ఇ. సి. వి. వహోలమ్స్‌ కలెక్టర్‌ జాన్‌వీమ్స్‌. చబిటిష్‌వాడైన వీమ్స్‌ “కంపేరిటిన్‌ 
గావర్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ వాయటం ద్వారా భాషాూశా న్రజ్ఞాణుగా 
చిరస్మరణీయుడయ్యాడు, అతడు వండితుడేకాక నమర్థుడెన నిర్వాహకుడు 
కూడ ! ఇటీవల (వచురింపబడ్డ ఆయన ఆత్మకథ “మెమరీస్‌ ఆఫ్‌ ఎ బెంగాల్‌ 
సివిలియన్‌)లో గత శతాబ్దపు భారతీయ సామాజిక వ్యవస్థలోని చీకటికోణా 
లెన్నో వెలుగులోకి వచ్చాయి. 


19 


పకక వోోూహాన్‌ - బమ్స్‌ 


బలాసోర్‌ రాగానే వీమ్స్‌ మొట్టమొదట ఒరియా నేర్చుకోవాలను 
కున్నాడు, అతడు అంతకుముందే ఒ95యాకు సోదరభాషకైన బెంగాలీ, 
హిందీ, అసామి నేర్చుకున్నాడు. ఒరియా వ్యాకరణాన్ని ఇతర సోదర 
భాషల వ్యాకరణాలతో పోల్చి పరిశీలన చెయ్యాలని అతని సంకల్పం, 
ఒరియా మా[తమేకాక, వెంగాలీ నంస్కృతం కూడా బాగావచ్చిన ఉపాధ్యా 
యుడికోనం టీమ్స్‌ చూస్తున్నప్పుడు, అంతటి అసాధారణ బాధ్యతకు ఫకీర్‌ 
మోహన్‌ మతమే సరిఅయిన వ్యక్తి అని హాలమ్‌ శిఫారను చేశాడు, 


ఆన క్తిగల పొరకుడు వారి మొదటి నమావేశాన్నీ ఆ తరువాతి ఫలితా 
లనూ, ఫకీర్‌ మోహన్‌ సొంత మాటల్లో వినటమే మంచిది. 


“భారతీయులలోనూ, బిటిష్‌వారిలోనూ కూడా జాన్‌వీమ్స్‌ గొప్ప 
పండితుడిగా (పఖ్యాతి పొందాడు, పదకొండు భాషలమై అధికారం సంపా 
దించాడు. బలాసోర్‌లో వున్నప్పుడు “కంపేరిటివ్‌ [గామర్‌ ఆఫ్‌ ది ఇండి 
యన్‌ లాంగ్వేజెస్‌? పుస్తక రచనలో ఊపిరినలవకుండా వున్నాడు మా 
కార్యదర్శి హోలమ్‌గారు కూడా సాహితీ విద్యార్థి కావటంవల్ల ఇద్దరిమధ్య 
(పగాథ స్నేహం (వబలింది. నమ్మ్యగ భాషావ్యాకరణంకోనం వీమ్స్‌కి ఒరియా, 
బెంగాలీ సంన్కృతాలు బాగా తెలిసిన వండితుడు కావలసివచ్చింది. ఎప్పుడూ 
నా బాగుకోరే హోలమ్‌గారు నన్ను తనతో తీసికెళ్ళి వీమ్స్‌కి పరిచయం చేసారు, 
మొదటి. పరిచయంలోనే ఆయన నన్ను సంస్కృతంలో _పత్యయాలు విభ 
క్యుర్ణక మైన అవ్యయాలు గురించి (వశ్నించారు. నా నమాధానాలు ఆయనకు 
ఎంత నచ్చాయోగాన్సి ఆయన వెంటనే వాటిని తన *కంపేరిటివ్‌ [గామర్‌”లో 
చేర్చుకున్నారు. ఈ ఒక్క సంఘటన బలాసోర్‌లో ఉండే యూరోపియను 
లలో భారత దేశవు వండితుడిగా నాకు "పేరు తెచ్చింది. 


వీమ్స్‌ నన్ను వారానికి ఒక్కసారయినా కలునుకోమని కోరారు 
ఆ సమావేశంకోనం ఇద్దరమూ ఎంతో ఆతృతతో ఎదురుచూ సేవాళ్ళుం 
ఎప్పుడైనా ఒకటిరెండు రోజులు ఆలస్యమయితే “బాబూ ! ఎందుకింత ఆలన్యం 
చేసారు + అనేవారు. మా చర్చాలన్నీ పూర్తిగా థభాషాశాస్త్రాలకు సంబంధించి 
నవే! క్లిష్టమైన నంస్కృత శ్లోకాలను వ్యాఖాానం చెప్పటంనుంచి, “రన 
కల్లోలి అనే ఒరియా శాస్త్రీయ [పామాణిక గంథంలోనూ, జనవ్యవహోరం 


0 


లోనూ ఉన్న పాముమంతాలాూ, మంత్రతంతాలూ వరకూ సాగుతూ 
ఉండేవని. (ిటిష్‌వారితో నాకున్న వరిచమం, వారికి నావట్టగల అవరిమిత 
మైన గౌరవం - నా ఉద్యోగాసికి ఎంతో నహకరించాయి. పెద్ద పెద్ద 
బెంగాలీ ఆఫీసర్హందరూ ఇప్పుడు నాతో సగౌరవంగా |వత్యేకత చూపుతూ 
తప్ప మాట్లాడరు. కలెక్టరాఫీన్‌లోని [కింది శాఖలలో పనిచేసే చిన్న 
ఉద్యోగస్టుల నంగతి చెప్పనే అక్కర్రేదు 


బలాసోర్‌లో స్త్రీ, విద్యకూ ఒరియా భాషభివృద్ధికీ నేను సాయశక్తులా 
(పయత్నించినప్పుడు వీమ్స్‌ దగ్గిరనుండి అమోఘమైన సహాయం లభించింది. 
నా వృక్తిగత జీవితంలో కష్టాలు వచ్చినప్పుడూ క్లిష్టపరిస్థతులు ఎదుర్కో 
వలసి వచ్చినవుడూ ఆయన నాకు అండగా ఉండి చేయూకనిచ్చేవారు-ఒక్క 
మాటలో చెప్పాలంకే నా అభివృద్ధికి ఆధారం, ఆశయసిద్ధికి ఆలంబన 
ఆయనే! నా లౌకికాభివృద్ధి కంతటికీ వెనుక (బిటిష్‌ వాడైన వీమ్స్‌ ఉన్నాడు. నేను 
చివరి ఊపిరి వదిలేవరకూ ఆయనను కృతజ్ఞతతో న్మరించుకుంటాను. ఈ 
నాటికీ ఆయన ఆత్మశాంతికోనం నేను (వతిదినమూ ఉభయనంధ్యాలా భగ 
వంతుణ్నీ (పార్ధిన్తూ ఉంటాను ఎంతో నంకోచంతో ఇక్కడ ఒక విషయం 
చెప్పుకొంటున్నాను. వీమ్స్‌ నన్నుగూర్చి తన స్నేహికులకు “*దేశభక్తుడైన 
పండితుడు” అని చెప్పేవారు. 


కూలిపిల్ల వాడు వు_స్తకాలు [(వాసాడు 
ళా చ 


బలాసోర్‌ మిషన్‌ పొరశాలలో (వథానోపాధ్యాయుడుగా వనిచేసే 

౭౦లో కొద్దమంది విదేశీయులలోనే కాక, ఒరియా మాట్లాడే చుట్టుపక్కల 
తాలూకాలలోకూడా ఫకీర్‌ మోహన్‌ అప్పుడప్పుడే హెకివస్తోన్న దేశభక్తునిగా, 
రచయితగా, పండితునిగా _పసిద్ధిపొంచాడు అతని నమర్భమైన శిక్షణలో పర్య 
వేక్షణలో ఆ పారశాల మంచి పేరు తెచ్చుకొంది. [వతిసంవత్సరమూ [వభుత్వ 
మిచ్చే “స్కాలర్‌ షిప్స్‌” లో అధికభాగం ఆ పారశాల విద్యార్థులే పొందేవారు. 
అంతకంటె గొప్ప విషయం : పూర్తికాని పాథమిక విద్య___కూలివాడుగా 
అనుభ వాలు__ఇవి మాత మే అర్హ్యతలుగాగల ఆ (పధానోపాధ్యాయుశు గణిత 
శాస్త్రము చరిత్ర “జ్యాగఫీ, “(టిగ్నామెటీివీటిశు ఒరియాభాషలో 
తాను (వాసిన పార్యగంథాలకు [వకంసనీయమైన (వభుత్య బహుమతులు 
గెలుచుకున్నాడు. తన తొలి వయత్నంలోనే పుస్తక [వవంచంలో ఫకీర్‌ 


W-—2 21 


మోహన్‌ సాధించిన ఈ ఆశించని విజయంవల్ల అతని కీర్తి బలాసోర్‌ 
సరిహద్దుల నత్మికమంచి ఒరియా మాట్లాడే (పాంతాలన్నింటిలో వ్యాపించింది. 
తరువాతి కాలంలో ఆయన సాహితి రచన లన్నింటిలోలాగానేే -ఈ పొార్య 
(గంథాలలోనూ బహుముఖమైన కూలంకష పరిజ్ఞానమూ, విషయాలయొక్క 
అద్భుతమైన వాస్తవిక చిత్రీకరణ, చక్కని వ్య క్రీకరణ - కనిపిస్తాయి, 


అతడు తన భావగురించీ, తనవారి గురించీ, ఆలోచిసాడు 


ఫకీర్‌ మోహన్‌ తన పుస్తకాలు సాధించిన విజయానికి తానే ఆశ్చర్య 
పోయాడు. ఒకటిన్నర సంవత్సరాల (పాథమికవిద్య మాత్రమే ఉన్న కూలి 
పిల్లవాడు తాను రచయిత కాగలనని ఊహించగలడా? కాని ఉపాధ్యా 
యుడిగా అతని సామర్థ్యం, ఒక పెద్ద మనిషిగా, పండితునిగా - పాలకవర్గ 
మైన (విటిష్‌వారితో అతనికున్న పరిచయాలు, అనేక విషయాలమీద పుస్త 
కాలు [వాసిన రచయిత కావటం - ఆ పుస్తకాలు ఒరిస్సాలోని పారశాల 
లన్నింటిలోనూ పార్యగంథాలు కావటం - ఇవన్నీ రెండు పదులు దాటని 
లేతవయనులోనే, అతడు జాతిలో అ(గగణుశు కావటానికి కారణ 
మయ్యాయి. ధనార్దనకోనం పాట పడవలసిన అవసరం తీరిపోగానే ఫకీర్‌ 
మోహన్‌ తనవారి దుస్థితి మెరుగుపరచాలని ఆలోచన సాగించాడు, 


ఒరియనులను బాధించే ఆర్థిక వ్యావహారిక లోటుపొట్టు అలా 
ఉండగా, ఒరియాలో సరియైన వార్య్ళ(గంథాలు లేవని వెంగాలీలుచేసే వరి 
వోసాన్ని ఫకీర్‌ మోహాన్‌ ఎదుర్కోవలసి వచ్చేది. (పధానంగా జాతికి 
జరుగుతోన్న ఈ అవమానాన్ని తుడిచిపారెయ్యటానికే అతడు ఒరియాలో 
పార్య(గంథాలు (వాయాలని సంకల్పిందుకున్నాడు - భగవంతుని దయవల్ల 
యువకుడైన ఆ దేశభక్తుడు తన తొలి వయత్నాలలోనే తాను ఆశించినదాని 
కంటు ఘనవిజయాన్ని సాధించాడు. నిరాండంబరుడైన ఆ ఉపాధ్యాయుడు 
తన తొలి విజయాలతో (పోత్సాహితుడై ఒరియాభాషా సాహిత్యాలమీదకి తన 
దృష్టి మరలించాడు, 


ఒక కూలిపిలవాడు కలలోకూడా ఊహించలేని విధంగా దేశనాయ 
కుడిగా మారిపోవటాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ; 


22 


66ఎప్సుడైనా ఒక కొత్త బెంగాలీ వున్తకం కనబడితేచాలు, -- నిరాశా 
నిన్పృవా-తో దాని కేజీలు లెక్కలేనన్నిసార్లు తిరగేస్తూ ఉండేవాణ్ని. నా 
మాతృభాష ఒరియాలో ఇలాంటి పుస్తకం ఎప్పటికి వస్తుందా, అని నన్ను 
సను అనేకమార్లు (పశ్నించుకొనేవాడిని = నా గుండెలను చిల్చుకుని ఒక 
నిట్టూర్పు వెలువడేది. పర్షియన్‌, ఇంగ్లీష్‌ భాషలు వచ్చిన కొద్దిమంది ఒరియ 
నులు ఒరియాలో మాట్లాడటం కూడా చిన్నతనంగా, తమ ఉద్యోగపు 
హోదాకు ఒక మచ్చగా, భావించేవారు. ఎంతో విలువైన వారిడబ్బు వారు 
చెత్త అనుకునే ఒరియా పుస్తకాలకై వృధాచేస్తారని ఆశించగలమా? అప్పటి 
నుండి అభివృద్ధి చెందక అ్మృశద్ధచేయబడ్డ నా మాతృభాషను ఎలా మెరుగు 
వరచాలన్నదే ర్మాతింబగళ్ళు నాకు నమన్య అయిపోయింది. వె వని 
చేస్తున్నా నా అంత రాంతరాల్లో ఇదే కోరిక నన్ను నిరంతరమూ వెన్నా డేది 
_ బెంగాలీలో వన్తున్నట్టుగాన్వే ఒరియాలోకూడా పుస్తకాలు వచ్చేలాగ చెయా 
అన్నదే నా ఏకైక ధ్యేయం. 

“కాస్కీ ఒరిస్సాలో రచయితలేరి నేను రచయితను కాగలనా? 
ఒరియాలో మాస్క వారు వ్యతికలేవీ లేనందువల్ల నేను అప్పుడప్పుడు చిన్న 
చిన్న వ్యాసాలను బెంగాలి “సోమ, .కాశ్‌*” పృతికకు పంకేవాడిని. సంపాద 
కుడు అవన్నీ (వచురించటంవల్డ ఏనాటికైనా రచయితను కాగలననే విశ్వానం 
నాలో కలిగింది - ఈలోగా మా [గామంలో “కృష్ణలి ల) ఉత్సవాలకి కొన్ని 
పాటలు _([వాయబటానికి [(పయత్నించాను. ఆ పాటలను బహరంగ నభలలో 
పాడుతోంకే, నాకెంతో [పోత్సాహకరంగా ఉండేది. 


“ఈసారి నేను గద్యరచనకు కొంత పెద్ద [వయతక్నమే చేసాను, 
నా రచన పేరు “ఒక రాకుమారుని చర్విత, నా స్నేహితులు దానిని 
మెచ్చుకో బట్టి ఒరిస్పొకంతటికీ కటక్‌ దగ్గిరున్న ఒకే ఒక మిషన్‌ పెస్‌కి 
దాన్ని పంపాను - కాన్సీ అది అచ్చుకావటానికి మూడువందల రూపాయలు 
అవుకుందనేసరికి నాకెటూ తోచలేదు - ఆ నిన్స హాలో “ఒక రాకుమారుని 
చర్శితి” వూరిగా మూలపడి మాయమయిపోయింది. 


ఉత్క_ళులు - ముదిత (గంధాలు 
ఆ నాటి సామాన్య ఉత్కళుడు వివిధ రాగాలలో అనేక రీతులలో 
వచ్చే పద కవితద్వారానే సారన్వతాన్ని ఆనందించేవాడు, గద్యం 


23 


చడవటంకూడా అతనికి సాధ్యవడేదికాదు. కానీ బాగా (వచారం పొందిన 
ఆ (పొచీన కవితలలోనయినా వ ఒక్కటీ అచ్చుకాలేదు. ఉత్కళులకు ముదిత 
రచనలను పరిచయం చెయ్యటానికి, అవి వారికి అందుబాటులో ఉండేలా 
చూశటా . క్రీ మొట్టమొదట (వసిద్ద ఒరియా కవితలను, చౌకథరలో ముదించ 
టాచకీ - పూర్తిగా దీనికొరకే వినియోగవడే అచ్చుయంతం ఉండాలని 
మాలో కొందరము నిర్ణయించుకున్నాము - కటక్‌ “మిషన్‌ (పెన్‌? దయా 
దాకిశ్యాలపె ఇకముందు ఆధారపడ రాదని నిర్ణ యించుకున్నాము,.?”? 


చినావతి ముదణాలయము, 


యువ ఉపాధ్యాయుడైన సేనాపతి ఒరిస్సాలోని బలాసోర్‌లో రెండవ 
ముుదణాలయాన్ని నిర్మించటానికి వూనుకున్నాడు, అతని దగ్గర డబ్బులేదు. 
ఒక ఉమ్మడినంస్థని స్థాపించి, సహకరించని వారిదగ్గిరనుండీ, మొండివారి 
దగ్గిరనుండీకూడా చందాలు వనూలుచెయ్యటం [పారంభించాడు. సాహా 
సంతో అతడు తలపెట్టిన ఈ (వణాళిక అతని నూక్ష్మబుద్ధికి చిరస్మరణీయ 
మైన చిహ్నంగా నిలిచిపోయింది. నహకార వద్ధ తిమీద బలాసోర్‌ వద్ద ముద 
ణశాలయాన్ని స్థాపించటం ఒక్కకే ఆధునిక ఒరిస్సాలో అతని నామాన్ని 
అమరంచేసి ఉండేదన్సి కవి రాధానాధ్‌ చేసిన బహిరంగ (పకటన ఎంతో 
సముచితమైనది. 


సేనాపతి ముదణాలయానికి పరికరాలను ఎద్దుబండ్లలో కలకత్తా 
నుండి బలాసోర్‌ చేరవేయటానికి ఇరవైరెండు రోజులు వట్టింది. “సేనాపతి 
ముదణాద్భుతంి పట్టపగలు (పారంభింసబడవోతోందని (పకటించిన రోజు 
బలాసోర్‌ కంతటికీ (వత్యేకించి గుర్తుంచుకోదగిన రోజు. ఈ అద్భుతాన్ని 
కళ్ళారా చూడటానికి గుమస్తా_ందరూ సామూహికంగా సెలవుకీసుకోవ 
టంతో కలెక్టరాఫీను పూర్తిగా ఖాళీ అయిపోయింది. తరువాత చాలా నెలల 
వరకూ దూర గామాలలోని ధనికులు కేవలం ముదణయం[తం ఎలా వని 
చేస్తోందో చూడటానికి పల్టకులలో బలాసోర్‌కి వచ్చేవారు. ఆరు నెలలపాటు 
ము[దణయం[తం నమర్థంగా పనిచేసిన తరువాత, జాన్‌వీమ్స్‌, ఒరిస్సా విభా 
గానికి “కమిషనర్‌? అయిన టి. యి రావేన్‌షా వంటి గారవనీయులంతా 
అ ముదణాలయాన్ని చూడటానికి వచ్చారు. వారంతా ఇలా రావటం - 


24 


వెను 


వెస్ట్‌ మినిస్టర్‌ లో విలియమ్‌ కాక్స్‌టన్‌ ఇలాంటి సాహస (పయోగమే చేస 
నప్పుడు (బిటిష్‌ రాజదంపతులు వచ్చిచూసినట్లుగా ఉంది సేనావతి 
అనుభవాలు విన్న రావేన్‌షా సేనావతిని వదిరూపాయల బహుమానంతో 
సత్కరించారు. అది తరువాత అతని పెట్టుబడి భాగంగా అయింది - కంపెనీ 
ఎత్రివేసెనవుడు ఆతని భాగంతో లాభాలను కలిపి రావెన్‌షాకి ముప్ఫయి 
రూపాయలను తిరిగి ఇచ్చేసాడు. 


ప (తికా సంపాదకుడు 


యువ ఫకీర్‌మోహాన్‌ శక్తు్యుత్పాహాలను చూస్తోంకే “బెంజమిన్‌ 
(ఫ్రాంక్టి న్‌? గుర్తురాకమానడు. ముదణాలయాన్ని నమర్గంగా నడవటంతో 
కాన్సి - ఉపాధ్యాయుడిగా - (పధానోపాధ్యాయుడిగా - అతడి కృషికి తగి 
నట్టుగా వచ్చిన పేరు [వఖ్యాతులతోకాని పుస్తకాలు ([వాయటంతోకానిి 
అతడు తృప్పిపడలేక ోబోధదడాయిని”” ోబలాసోర్‌ సంబంధ బాహిక అనే 
రెండు వతికల నుకూడా పారంభించాడు. రెండవది వార్తలనూ విశేషాలనూ 
(వచురించేది. మొదటిది సాహితీ (వచురణలకు మామే పరిమితమైనది. 
వీటిని [వాసేవాడు, అచ్చువేసి (వచురించి వంపిణిచేసేవాడూ, ఆర్థిక స్థితిగతు 
లను చూసుకునేవాడూ = అన్నీ అతడొక్కడే! 





అతని జాతియ భాషా సంరక్షణ 


బెంగాల్‌ నుండి ఒక బెంగాలీ వండితుడు బలాసోర్‌లో కొత్తగా 
స్థాపించిన [వభుత్వోన్నత పారశాలకు వచ్చాడు. అతడు ఒక (గంథాన్ని 
తీసుకువచ్చి దానిద్వారా ఒరియా స్వతంతభాషకాదనీ, బెంగాలీ భాషకి 


25 


రూపొంతరమేననీ వాదిస్తూ వేంటనే ఒరిస్సా అంతటా ఒరియాని తొలగించి 
బెంగాలీభాషని |వవేశ పెట్టాలని నివేదించుకున్నాడు. 


ఈ పరిస్థితులో తన భామ, తన (వజలు ఎదుర్కొన్న వివత్కర 
పరిస్థితిని ఫకీర్‌ మోహన్‌ గుండెలు చెదిరే విషాదమయ వాక్యాలలో ఇలా 
వర్ణిస్తాడు : “*బలాసోర్‌ జిల్లా పారశాల బెంగాలి _వథానోపాధ్యా యుడు ఈ 
పుస్తకాన్ని బలాసోర్‌ పారశాలల “*డెవ్యూటీ ఇన్స్‌ పెక్టర్‌?” ద్వారా పొరశాలల 
“ఇన్స్‌పెక్టర్‌? దగ్గిరకి పంపించాడు. ఇద్దరూ పండిత కాంతి చం[దభట్టా 
చార్వుని సిద్ధాంతాన్నే సమర్ధించారు. ఆ కాలంలో ఒరిస్సా అంతా మిడ్న 
పూర్‌లో (వధాన కార్యాలయం ఉన్న విద్యానంస్థలోని ఒక భాగమే! అప్పటి 
పారశాలల “ఇన్స్‌పెక్టర్‌” ఆర్‌. యల్‌. మార్చిన్‌ ఇంగ్లషువాడే అయిన్వా 
అతనికింద వనిచేసే ఉద్యోగులు మ్యాతం బెంగాలివారే! త్వరలోనే మిడ్న 
పూర్‌లోని పారశాలల “ఇన్స్‌పెక్టర్‌”? నుండి బలాసోర్‌లోని _పభుత్వోన్నత 
పారశాలలో బెంగాలీ నంన్కృతాలేతప్ప ఒరియా ఉండ రాదని ఆజ్ఞలు జారీ 
చేయబడ్డాయి. 
సేనావత్మిఈ జబ్బను తిప్పికొట్టాడు 

“బలాసోర్‌లో ఉన్న కొద్దిపాటి విద్యావంతులము ఈ పిడుగుపాటుకు 
నిర్హ్రాంతపోయాము. మనకేమయింది?* ఇప్పుడేం చెయ్యాలి? మనదేశంలో 
మన భాషను మనం చదువుకోలేమా ?”” అని మాలో మేము మధన 
పడ్డాము. 


నా పాత మి|తబృందం నా హెచ్చరికనందుకుంది. రాత్రింబగళ్ళు 
మా మాతృభాషను సంరక్షించుకునే మార్గాలను అన్వేషిస్తూ మా తలలు 
వేడేక్కించుకున్నాం! కానీ, ఆశాభంగమే ఎదురైంది. 


మేము చిన్న తరగతి ఒరియను అధికారులను నమావేశవరచి ఈ 
విషయంలో తగిన చర్య తీసుకోమని కోరికే వారంతా ఏకగీవంగా 
““మాడండి! ఇది పూర్తిగా (వపభుత్యానికి సంబంధించిన విషయం. (పభుత్వం 
వేటిని చదవమంకే మన పిల్లలు వాటివి చదువుతారు. [పభుత్వ నిర్ణయానికి 
వ్యతిరేకంగా (పవర్తించి కష్టాలను కొనితెచ్చుకుందామా జ 


26 


“ఈ అధికారుల మాటలు వీని ఒరియను జమిందారులు ధనవంతులు 
మామాట వినటం మానేసారు. మగా “మహా మహా అధికారులే ఈ విష 
యంలో జోక్యం చేసుకోవటానికి ధైర్యం చెయ్యటంలేదు. అలాంటి 
విషయాల్లో మమ్మల్ని తలదూర్చి, (పభుత్వం విధించే శిక్షల్ని అనుభవించ 
మంటారా? అనేవారు. 


ఇలాంటి చేదు అనుభవాలు ఎదురౌతున్నాా చిన్నవాడైనా గుండె 
దిటవుగల మిషన్‌ పారశాల (పధానోపాధ్యాయుడు ఎన్నో విధాలుగా [ప్రయత్ని 
నూనే ఉన్నాడు, మరోసారి అతడు ఒరియా ఉద్యోగులనందరనూ నమావేశ 
వరచి, వారిని బాధించే వారి ఆర్థిక స్థితిని తట్టిచూపేలాగ = తెలివిగా - 
ఘాటుగా - ఇలా ఉవన్యసించాడు. 


“పియ మిత్రులారా! ఒరియాకి బదులుగా బెంగాలీ [పవేశ పెట్టడం 
(వభుత్వ నిర్ణయం కాదని తెలుసుకోండి - ఇది పూర్తిగా బెంగాలీల కుట. 
పారశాలల “*బిటిష్‌ ఇన్స్‌ పెక్టర్‌”ని బుట్టలో వేనుకుని వాళ్ళిది సాధించారు. 
పారశాలలో సాధించిన విజయంతో మరింత పె_కేగ్ని వాళు త్వరలోనే 
సుళ్పయస్టానాలనుండీ, కా ర్యాలయాలనుండీ కూడా ఒదియాను తొలగిసారు. -ఈ 
రకమైన చర్యలకు మూలకారణం ఏమిటో మీరు ([గహించలేదా? వెనుకటి 
అధికారభాష అయిన పర్షియన్‌ మీ కందరికీ వచ్చును. కానీ, ఇంగ్లీష్‌ వచ్చిన 
కొందరు బెంగాలీ అధికారులకోనం పర్షియన్‌ భాష. తొలగించబడింది. ఆ 
విధంగా వాళ్లు ఒరిస్సాలో ఉన్నత (పభుక్వోద్యోగాలన్నీ ఆ్యకమించుకో గలి 
గారు. మీరు చిన్నప్పుడు ఎంతో కష్టవడి నేర్చుకున్న పర్షియను ఇప్పు 
డెందుకూ వనికిరాకుండా పోయింది. ఇకముందు ఒరియా తొలగింపబడి 
దానికి బదులుగా బెంగాలీ [వవేశ పెట్టబడితేే ఒరిస్సాలో ఉండే ఉద్యోగాలన్నీ 
తరతరాలకూ బెంగాలీలకే దక్కుతాయి. ఇక త్వరలోనే కలకత్తానుండి 
వచ్చే బెంగాలీలకొరకు మిమ్మల్నందరినీ సామూహికంగా తొలగించవచ్చు. 
మీ పిల్లల - మనవల భవిష్యత్తంతా గాఢాంధకారం తప్ప మరేంలేదు.”” 


ఫకీర్‌ మోహన్‌ ఇలా (వాస్తాడు * “నా ఈ కొద్దిమాటలు తక్షణమే 
నమావేశంలో అలజడిని లేవదీసాయి. వారంతా ముక్తకంరంతో “*వీళ్లేదు - 
అలా జరగడానికి వీల్లేదు - మన పిల్లలు పొరశాలలలో ఒరియా చదివితీరవల 
సిందే! ఏం చెయ్యాలో చెప్పండి! అందరం వెంటనే చేసేస్తాం!” అన్నారు, 


2/ 


“గృపభుత్వాని కి, అర్జీ కెట్టుకోవటమె నులభమైన మార్గం. అందువల్ల నిశ్చ 
యంగా ఒరియా తిరిగి పాఠశాలలో (ప్రవేశ పెట్టబడుతుంది. అప్పుడు భవిష్య 
త్తులో ఉద్యోగాలన్నీ జెంగాలీలకే దక్కే (వమాదం తప్పిపోతుంది”” - అని 
సమాధానం చెప్పాను, ర6జ్రజ్ఞుల్యాయే అర్జీ తయారు చెయ్యుండి.* అని అక 
చారు అందరూ. 


తా _గత్తగా ఒక అర్జీ తయారు చేసాము. అందరి నంతకాలూ సేకరి 
చాము. దానిని జిల్లా “కలెక్టరుకు నమర్పించాం. ఒరియనుల అద్భష్టంవల్ల 
అప్పటి (బిటీష్‌ అధికారులూ, ఆంగ్ల క్రిష్టియన్‌ మిషనరీలు మాకు ఆనుకూ 
లంగా ఉన్నారు. ఇప్పుడు వారంతా మా [వతిఘటనను బలవరిచారు. ఈ 
సామూహిక ఆర్డీ భాషా శా న్ర్రవేత్త, బలాసోర్‌ జిల్లా మేజిస్ట్రే9టు అయిన 
డాన్‌వీమ్స్‌ దగ్గిరకు వచ్చినపుణు, ఆయన దానిని ఒరిస్సా విభాగానికి 
కమిషనర్‌ అయిన టి. యి. రావెన్‌షా దగ్గిరకు గట్టి సిఫారనుతో 


పంపాడు, 


6కి యాభ్రావష న్వత౦(తతనూ, (పాచీనతనూ రుజువుచేస్తూ ఒక కర 
పశ్రాన్నికూడా వీమ్స్‌ వచురించాడు. దానిలో ఒరియాభాష స|క మాఖవృద్ధికి 
తీసుకోవలసిన సముచిత చర్యలను (పతిపొదించాడు. తన సిఫారనును 
బలపరచటానికి దాని వతినొకదానిని బెంగాలు _వభుత్వానికి పంపించాడు 


““ఒగ సాక్కు ఒరియనులకు, (కేయోఖిలాషి అయిన టి. యి. రావెన్‌షా 
ఒరియాకి అనుకూలంగా [వభుత్యానికీ ఒక లేఖ వంపాడు. వెంటనే ఒరిస్సా 
పాఠశాలలనండి బెంగాలిభాషని రద్దు చేయవలసిందనె కాక, ఒరిసా అంతటా 
ఒరియా భాషాభివృద్ధికోనం కొత్త పాఠశాలలు స్థాపించవలసినదిగాకూడా 
(పభుత్వంనుండి ఆజ్ఞలు వచ్చాయి. 


65 అందువల్ల ఒరిస్పొ ఉదాత్తులైన (ఖిటిష్‌ వారిద్దరినీ జిల్లా మేజిశ్టేంట్‌ 
వీమ్స్‌నీ - కమిషనర్‌ రావెన్‌ షాను, కృతజ్ఞతతో చిరకాలం గుర్తుంచు 
కోవాలి!” 


26 





చతురుడెన నిర్వాహకుడు 


ఐలాసోర్‌ దగ్గిర ఒక దశాబ్దానికి పెగా సమర్ధంగా ఉపాధ్యాయ 
వృత్తిని నిర్వహించాక యువకుడైన ఫకీర్‌ మోహన్‌ ఉపాధ్యాయ వృత్తిలోనే 
జీవితాంతం ఉండిపోవాలనే నిరయానికి ఇంచుమించుగా వచ్చేసాడు కానీ, 
అప్పటివరకూ ఆయన (వభుత్వ యాజమాన్యంలేని |వత్యేక విద్యాసంస్థ లలోనే 
వనిజేసారు. _వభుత్వ విద్యాశాఖలో నిశ్చయంగా జీతము, భదత 
పె మెట్టుకు ఎక్కే అవకాశాలు అన్నీ ఎక్కువగా ఉంటాయి. అనుకోకుండా 
ఒకసారి ఈ అవకాశం మన యువ ఉపాధ్యాయుడి గుమ్మంలో కొచ్చింది. 
కటక్‌లోని నార్మల్‌ (టీచర్స్‌ మెయినింగ్‌) పారశాలలో ద్వితీయ శేణ్‌ 
పండితుని పదవి ఖాళీ అబింది. ఆ పారశాల ఒరిస్సా విజ్ఞాన వ్యవహారా 
లకు (వధాన కార్యాలయం. పారశాలల ఇన్స్‌పెక్టరయిన (శ్రీ ఆర్‌, యల్‌, 
మార్జిన్‌గారు అప్పటికే పసిద్ధుడయిన బలాసోర్‌ మిషన్‌ పారశాల _పధానోపా 
ధ్యాయుణ్ని ఆ వదవికి ఆహ్వానించారు. మిగిలిన నదుపొయాలమాట అలా 
ఉంచి కేవలం జీతమే అప్పటి సేనాపతి జీతానికి మూడు రెట్టుండి (పలోభ 
పరిచింది. సహజంగానే ఆయన కటక్‌లోని ఆ ఉధ్యోగాన్ని అంగీకరించ 
టానికే నిశ్చయించుకున్నాడు కానీ అతడు -ఈ విషయాన్ని గౌరవనీయు 
డైన యి. సి. బి. హాలమ్‌తో (వస్తావించగానే అతడు సేనాపతి జీతాన్ని 
కటక్‌లోని కొత్త ఉద్యోగాన్నుండి ఎంత ఆశిన్తున్నాడో అంతగా పెంచి ఆతడే 
అభివృద్దిచేసిన పొరశాల వదిలి వెళ్ళవద్దని అభ్యర్థించాడు. అంచేత ఫకీర్‌ 
మోహన్‌ తానున్న చోటనే ఉండిపోయాడు. 


బీన్స్‌ అందించిన అవకాశం 


అతని పొరపాటు ఏమీ లేకనే, (వభుత్వోద్య్వోగంలో చేరే అవ 
కాశం తప్పిబోయినా, భాగ్యదేవత అతనికి మరిన్ని కొత్త అవకాశాలు కల్సిం 


29 


చంది - యాంతికమైన ఉపాధ్యాయ వృత్తిలో ఇంతటి మహదవకాశం 
అతనికి లభించి ఉండేది కాదు. 


ఇరవై], అయిదు నంవత్సరాల (కిందటి వరకూ ఒరిస్సా రాజులదీ, 
మహారాజులదీ జమిందారులదే ! బలాసోర్‌ వక్కన ఉన్న నిలగిరి ఒక 
చిన్న నంస్థానం. అది భారత దేశానికి స్వాతం త్యం వచ్చాక, రాచరికం 
రద్దుచేయబడి బలాసోర్‌లో కరిపివేయబడింది. ఆ నంన్ధానానికి కొత్త 
దివాను కావలసి"వచ్చినవుడు (శ్రీ జాన్‌ వీమ్స్‌ ఆ ఉద్యోగానికి యువ ఫకీర్‌ 
మోహన్‌ను ఆహ్వానించారు. ఉపాధ్యాయుడిగా-ముదణాలయ స్థావకుడిగా- 
అతడు స్థానిక బిటిష్‌ అధికారుల మనసులలో వేసిన చెరగని ముద కిది 
తార్కాణం కావచ్చును. ఏ మాతమూ సంకోచించకుండా అతడు నీమ్‌ 
ఇచ్చిన ఉద్యోగాన్ని అంగీకరించాడు. ఈనాడైనా, ఎవరు మాతం అలాంటి 
ఆవకాశాన్ని వదులుకోగలరు ? 


1871 లో తన ఇరవై ఎనిమిదవయేట ఫకీర్‌ మోహన్‌ నీలగిరి సంసా 
నంలో దివానుగా [వవేశించాడు, అప్పటినుండీ అతడు దివానుగానో, 
అసిసైంట్‌ దివానుగానో, మానేజరుగానో, అసి ఫైంట్‌ మానేజరుగానో, దోమ్‌ 
పాడా (00౧౧౧౬64), థెన్‌కనల్‌ (Dhenkanal), దాస్‌వల్లా (Daspalla), 
పాల్‌.లహాడా (Pal-Lahada), కియోంజ్‌ హర్‌ (Keonjhan, కేం|దపారా 
(Kendra Para) వంటి ఒరిస్సాలోని వివిధ రాష్ట్రాలలోనూ, జమీందాదీల 
లోనూ పనిచేసాడు. పరిపాలనా రంగంలో పాతికేళ్ళకు మైగా ఎన్నోరకాల 
అనుభవాలు గడించాక, 1892లో ఉద్యోగ విరమణ కావించాడు. 
-ఈ ఉద్యోగాలవల్లనె అతడు శ్ర్రీలన్యూ పురుషులనూ. వారి నంబంధథ బాంధ 
వ్యాలనూ, కష్టనిష్తూరాలనూ పరిశీలించ గలిగాడు. ఈ రకమైన అవకాశం 
ఆతనికి ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నటికీ కలిగేది కాదు. ఈ పరిశీలనలే తరు 
వాత వకీర్‌ మోహన్‌ కథలలోనూ, నవలలలోనూ (పతిఫలించి అవి సవీవంగా 
స్పందించేలా చేసాయి. జొన్‌ వీమ్స్‌ దివాన్‌ గిరి ఈయకపోయినట్టయి తే, 
సేనాపతి ఒరియాకోనం పాటుపడే సామాన్యుడిగా ఒక జిల్లాలో పడి ఉండే 
వాడు, ఒరియా వాజ్మయం -ఈ మహాపురుషుని కలం నుండి వెలువడిన 
అనన్య సామాన్యమైన రచనలను పొందగలిగేది కాదు. 


30 


నంన్క- ర్న 


ఫకీర్‌ మోహన్‌గా దివాన్‌గాగాని మేనేజర్‌గాగాన్తీ ఎక్కడికి వెళితే 
అక్కడ కొత్త మార్పులు (పవేశ పెట్టడానికి (ప్రయత్నించేవాడు. దాదాపు 
ఒక శతాబ్దం వెనుకటి కాలంలోనే ఈ యువ దివాను ఒరిస్సాలోని నీలగిరి 
సంస్థానంలో కేయాకును వ్యాపార సరలిలో పెంచాలనే ఆలోచన చేయటం 
చాలా మంది పారకులను ఆశ్చార్యపరచవచ్చు. ఇతడే మొదటిసారిగా సరి 
యైన బజారు ఏర్పాటు చేసాడు - నంస్కృత పారశాల స్థాపించాడు - 
ఇంగ్లీషు పద్ధతిలో పారశాలలను [వవేశ పెట్టాడు = నిలగిరిని బయటి 
[పపంచంతో కలువుతూ రోడ్లు వేయించాడు. విరివిగా కొబ్బరి తోట౭ను 
పెంచాడు. అతడు ఎక్కడ ఉద్యోగం చేసినా, ఆక్కడ సొంతంగా ఒక 
చక్కని తోట సపెంచేవాడు. విదేశాలలో పెరిగే పువ్వులనూ, కాయగూర 
లనూ, తన తోటలో పెంచి స్థానిక (పజిలకు వాటిని తెలియబరిచేవాడు. 
అతనికి తన తోటలో ఎక్కడెక్కడినుండో కెచ్చివేసిన గులావీలంకే, మిగిలిన 
అన్నింటికం'కొ ఎక్కువ ఇష్టం - జపొన్‌ నుండి ఇండియాకి కొత్తగా 
తెప్పించిన *“హున్నహేనా (11490206౧4) పువ్వుల సుకుమార సుమధుర 
సువాననలకు అతడు అపరిమితంగా ఆనందించేవాడు, నము[దాలు దాటి 
వచ్చిన ఈ అత్యద్భుత సౌందర్యాలను స్తుతినూ కవిత కూడా (వాసాడు. 
ఒరిస్సా (గామస్టులు మొట్టమొదటిసారిగా కాబేజీ, కాలిఫ్టవర్‌ వంటి విదేశీ 
కాయగూరలు తెలుసుకున్న వృత్తాంతం అతడు (వాసి పెట్టుకున్నాడు. దాస్‌ 
పల్లొ (Daspalla) లో ఇతడు తన తోటలోని కాబేకీలను (గామపెద్దల 
కిచ్చాడు. త రువాత ఆ [గామ "పెద్దలను కలుసుకున్నప్పుడు తాను బహూక 
రించిన కాయగూరలు ఎలా ఉన్నాయని అడిగాడు. వారంతా ఏికకంఠంతో 
“హుజూర్‌ ! మా ఆడవాళ్లు ఈ వింత పదార్ధాన్ని మరుగుతోన్న వుల్లటి 
“కోంజి18 (12౧11) లో వేసి బాగానే ఉడకెట్టారు. కానీ అది దాని 
ఆకారాన్నికాన్సి కంపునికాని వదిలిపెట్టలేదు నుమండీ 1” అన్నారు. 


"ఓ నాపతి స్వీయచరితలో అధికభాగం దివాన్‌గానూ, మేనేజర్‌ గానూ 
తాను అనుభవించిన ఉత్తేజకరమైన అనుభవాలతో నిండి ఉంది. అనుకరణ 
సాధ్యంకాని సరళ నుందరమైన భాషలో సాగిందీవర్సన. రం(ధాన్వేషణ 
పరులయిన కొందరు ఈ వర్గ్లనలను నిరాధారమయిన బడాయి మాటలుగా కొట్టి 


31 


పొరెయ్యవచ్చును. కాని నిష్బక్షపాతి అయిన ఒక (బిబిష అధికారి అతని 
పరిపాలనాదక్షతకు ఇచ్చిన యోగ్యతా వ|తమిది. 


ఒరిస్సా విభాగానికి కమిషనర్‌ అయిన టి. యి. రావెన్‌మా 1878వ 
సంవత్సరంలో బెంగాల్‌ (పభుక్వవు కార్యదర్శికి తన వార్షిక నివేదికలో 
ఇలా తెలియజేశాడు. 


““బలాసోర్‌లోని మిషన్‌ పారశాల ఒరియన్‌లలో కెల్లా గొప్పవాడైన 
బాబూ ఫకీర్‌ మోహన్‌ సేనావతిచేత నిర్వహింపబడింది. నీలగికి రాజుదగ్గిర 
దివానుగా అంతకం కే మంచి ఉద్యోగం రావడంవల్ల ఆ ఉద్యోగాన్ని వదిలి 
పెట్టాడు. దివానుగా పనిచేస్తున్నప్పుడు నితి నిజాయితీలు వ్యాపింపచేన్తూ 
అతడు ఎన్నో అభివృద్ధి కార్య(కమాలు నిర్వహించాడు. ఆ మహానుభావుడు 
పరోక్షంగా చేసిన ఎన్నో మంచివనులకు ఇది ఒక ఉదాహరణ మాతమే! 
అతని ఎడబాటు మనకు తీరని వెలితి 


"తెలియకనే పొందిన మాచియవెలీ (Machiavel) శిహ్యరికం 


ఒకసారి సింహావలోకనం చేనుకుంకే, మాదియవెలి తన “పిన్స్‌” 
(Prince) లో పాలకులకు ఏమేమి బోధించాడో అవన్నీ ఫకీర్‌ మోహన్‌ తన 
"కేమీ తెలియకుండానే ఆచరణలో పెట్టాడు. ఒక వంక (కూరంగా అణచి 
వేయబడ్డ (పొాంతాన్ని అభివృద్ధిలోకి తేవటంలో తండిలాగానూ, మరొక 
వంక పరిపాలనలో చిక్కునమన్యలను పరిష్కరించటానికి, దయాదాక్షిణ్యాలు 
లేక శాసించే కర్కోటకుడుగాన్తూ రెండు విధాలుగా కూడా, అతడు తెలివైన 
సిద్ధాంతాలను |పతిపొదించిన మహామేధావి అయిన ఆ ఇటాలియన్‌ రాజకీయ 
వేత్తనే అనునరించాడు, తన వ్యక్తిత్వంలో “మాచియవేలియన్‌ అనిపించే 
ఈ అంశాన్ని దాచుకోవాలనే పయత్న మేదీ నమర్థుడై న ఈ పాలకుడు 
చెయ్యలేదు. 


గాంధీగారు సహాయ నిరాకరణను (పపంచ (వసిద్దం చెయ్యటానికి 
ఎంతో ముందుగానే అది ఒరిస్సా అంతటా సొంఘిక రాజకీయ చైతన్యంగా 
ఉండేది. ఇప్పటికీ అనాగరక _పాచీన పరిస్థితులున్న మారుమూల వల్లె 
టూళ్ళలో ఈ సహాయ నిరాకరణ ఉంది. ఈ ఇరవయ్యవ శతాబ్దిలో 
సామూహిక గాంధీయ ఉద్యమకారులను సర్వసమక్థులయిన బిటిష్‌ రాజకీయ 


౩32 


వాదులు అణచివేసినట్టుగానేే దగ్గిక దగ్గిర ఒక శతాబ్ది వెనుక ఫకీర్‌ 
మోహన్‌ ఒరిస్సా రైతు సమూహడ నహాయ నిరాకరణను - లేదా మౌన 
తిరస్కారాన్ని అణ చివేయగలిగాడు 


వోవుపొడా నమన్యలు 


ఇప్పుడు కటక్‌లో చేరిపోయిన దోమ్‌పాడా ఒకప్పుడు చిన్న జమీ. 
ఫకీర్‌ మోవాన్‌ దివానుగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కలకత్తాలో 
చదువుకున్న ఒక కొత్త ోరాజాి” ఉన్నాడు. ఈ యువక మహారాజుకు 
ఏ విధమయిన ఆనందోత్సాహాలూ లేని తన జమీ అడవి జీవితం కంక 
నుఖ్యపదమైన వట్టణ జీవిత మే నచ్చింది ఆ కారణంచేత అతడు తన తాత 
ముత్తాతలనాటి రాజభవనాన్ని, గామ పజలను మాత్రమేకాక రాణిని 
కూడా నిర్హక్ష్యంచేసి, “కటక్‌”, “కలకత్తా” వంటి భారతదేశపు పట్టణాలలో 
ఎక్కువకాలం గడుపుతూ ఉండేవాడు, తన పట్టణవానపు అంతులేని ఖర్చుల 
కోసం ఇంకా ఇంకా డబ్బు స్వాధీనం చేనుకోవటం మ్మాతమే అతడు చేసిన 
సేవ. దీనికై అతడు తన జమీలో రైతులకు భూముల వంవకం తిరిగి 
కొత్తగా చెయ్యాలనుకున్నాడు. భూమిశిస్తు ఎక్కువ చెయ్యటమే దీని 
ఉద్దేశం, 


కాని పన్నులు కట్టాలని ఎవరి కుంటుంది ? చదువు సంధ్యలు లేని 
దోమెపాడా రైతులు సహితం -ఈ కొత్తపద్దతిని మొండిగా ఎదుర్కోవటంలో 
ఆశ్చర్యాంలేదు. చాలామంది రైతులు భూముల్ని అశధికారంగా ఆక్రమించు 
కుని ఒక్కనైసా కూడా కట్టటం లేదు. కొత్త పద్ధతి |వపకారం ఈ భూములకు 
కూడా శిస్తు విధింనబడుతుందని వాళ్లు భావించారు. (బాహ్మణులు [గామ 
పెద్దలు కూడా అనధికారంగా లాభం పొందుతున్న వాళ్ళే! ఈ అనధికార 
సంవ క్రిని రక్షించుకోవడానికి వారే అమాయకులైన చదువురాని రైతాంగాన్ని 
సామూహిక విప్పవానికి (పేరేపించారు రాజుగారు రాజీవడక పోవటంతో 
[వజలు వన్నులు శిన్తులు, కట్టకపోవటమే కాక్క రాజకుటుంబాన్నీ, శిస్తులు 
వనూలుచేసే ఆయన అధికారులను కూడా సాంఘికంగా వెలివేసారు. 


ఫకీర్‌ మోహన్‌ తన 88వ ఏట అక్కడికి వచ్చేనరికి రాజభవనం 
పాడుబడి అన్ని వైవుల నుండి అడవితో కప్పబడి ఉంది - రాజు అప్పుల 


33 


మీదనే [బతుకుతూ ఆ |పదేశంలో ఉండేవాడేకాదు. అప్పుడతని రాణి 
మనోవర్తికై కటక్‌లోని జిల్లా మేజిసేట్‌కి దరఖాస్తు పెట్టుకొంది. అప్పటి 
కటక్‌ బిల్లా మేజిస్ట్రేట్‌ శ్రీ శాన్‌బీమ్స్‌. ఈ ఇబ్బందులలో అతడు ఫకీర్‌ 
మోహన్‌ని ఆ ప్రాంతానికి పంపించాడు. మేధావిమైన ఈ పసిద్ద 
పురుషుడు జమీందారుకీ అతనికి ఎదురు తిరిగిన రైతులకీ రాజీ కుదర్చవచ్చు 
నని అతడు ఆశించాడు. అప్పటికి బీమ్‌ పరస్పరం నిందించుకుంటూ 
ఉభయవక్షాల నుంచీ వస్తున్న దరఖాస్తులతో విసిగిపోయాడు. 


ఒరిస్సావాసుల శకినాటినుండో అలవాటయిన నపీోయ నిరాకరణ 


ఫకీర్‌ మోహన్‌ రాజీకి (పయత్నం చేసినవ్వుడు నివురుగప్పిన 
నిప్పులు ఒక్కసారి [వజ్వరిల్లాయి. ఒకప్పటి దివానయిన స్థానిక భూస్వామి 
నాయకత్వంతో ఈ తిరుగుబాటుదారులు మరొక (వభుత్వాన్ని ఏర్పాటు చేసు 
కున్నారు. వాళ్ళు అన్ని (గామాలకూూ అన్ని వర్గాల (ప్రజలకూ రాజ 
భవనంతో సాంఘిక వ్యాపార సంబంధాలను నిలిపివేయమని ఉఊత్తరువులు 
జారీ చేసారు. వాళ్లు రాజభవనంలోని సేవకులను సహితం హడ లగొట్టారు. 
అక్కడి చాకలి వాళ్ళు రాజభవనంలో బట్టలు ఉతకటానికి నిరాకరించటం 
వల్ల దూరాన ఉన్న కటక్‌ కు పంపి ఉతికించుకోవలసి వచ్చింది. బెస్తవారు, 
గొల్లవారు, నీరుమోసేవారు కూడా తరతరాలుగా తాము సంస్థానానికి 
చేస్తున్న సేవను నిలిపివేసారు. 


ఉభయపక్షాలకూ మేలు చెయ్యాలని వచ్చిన ఫకీర్‌ మోహన్‌ ఏ ఒక్కరి 
విశ్వాసమూ, పొందలేకపోయాడు. రాజు అతడిని మేశిస్టే9ట్‌ మనిషి అని 
అనుమానించాడు. రైతులు అతడిని రాజుగారి మనిషి అనుకున్నారు - ఏ 
పాలనాధికారికయినా అదేమంత నుఖవపదమబిన పరిస్థితికాదు 


1876, డిసెంబరులో (శీ వీమ్స్‌ ఆకస్మిక వరిశీలనకై దోమ్‌పాడా 
వచ్చాడు ఫకీర్‌ మోహన్‌ అభ్యర్థన మై శిస్తులు మరింత పెంచకుండా కొత 
వరిమ్మోర మార్గానికి అంగీకరించాడు. రాజు మాతం ఈ రెండింటికీ విము 
ఖుడే! (పభుత్వ శాఖలలో అతడప్పటికే తలతిక్క మనిషిగా తేరు పొందాడు. 
అతనికీ అతని కాలుదారులకూ మధ్య శీ్మీఘ పరిష్కారం సాధ్యం కాక 
జోవటంతో ఆకడు జమీ మొత్తాన్ని వదులుకోవలసి వచ్చే పరిస్థితి విర్పడింది. 


34 


కానీ దోమ్‌పొడావంటి తరతరాలుగా వన్తున్న ఒరిస్సా జమిందారీ తాను 
దివానుగా ఉన్నంకకాలమైనా నాశనమబుపోకూడ దన్నది ఫకీర్‌ మోహన్‌ 
పగాఢథవాంఛ. 


ఆ కాలంలో మారుమూల గ్రామాలకు తనిఖీకి వెళ్ళిన ఇంగ్లీష్‌ జిల్లా 
మేజి పేంట్‌ కింద వందమందికి పైగా పరిజనం ఉండేవారు. సంస్థానం ఎదు 
రొంటున్న సాంఘిక - ఆర్థిక ఇబ్బందులమధ్యకూడా అతిధి మ ర్యాదలన్నిం 
టితో ఆ పరివారాన్నంతటిని హుషారుగా ఉంచే బాధ్యత దివానుదే! అందు 
చేత ఫకీర్‌ మోవాన్‌ కూరగాయలదగ్గిరనుండి అవనర వస్తువులనన్నింటినీ 
యాభఖెమైళ్ళ దూరాన ఉన్న కటక్‌నుండి తెప్పించుకోవలసి వచ్చింది - అతని 
ఇబ్బందులు మరింత ఎక్కువయ్యేలాగ, చలితో గడగడలాడిన్తూ రాకపోక 
లకు ఆటంకం కలిగిన్తూ, వర్షాలు పారంభమయ్యాయి. వెలివేసిన |వజిలు 
జమీనౌకర్లు, ఇళ్ళలో ఉండిపోయారు. దినాను మాతం తుఫానులో బుర 
దలో జిల్లా మేజిక్ట్రేట్‌ ని అహ్వానించటానికి అవసరమయిన అన్ని విషయాలూ 
వరిశీలినూ అటూ ఇటూ తిరగవలసివచ్చేది. 


ఈ పనులన్నీ చూన్తూనే రాజకీయపు పెత్తుగడలు తెలిసిన దివాన్‌ 
కౌలుదారుల (పతిఘటనను అణచి వారిలో కొంతమందినైనా రాజావారి వక్తా 
నికి మళ్ళించడానికి అన్ని విధాలుగానూ (ప్రయత్నాలు చేసాడు. చిట్ట చివరకు 
సాధించాననే అనుకున్నాడు కాని త్వరలోనే బాధాకరమైన ఓటమిని 
ఎదుర్కోవలసి వచ్చింది. (గామ పెద్దలకు పేరుమోసిన కౌలుదారులకు ఒక 
రోజు సాయంతం నాలుగు గంటలకు జిల్లా మేజిక్ష్ట్రట్‌ని కలుసుకోవల 
సిందిగా ఉత్తరువులు జారీచేయ బడ్డాయి = దివాన్‌ ఆ ఉదయమంతా రాజావాది 
పక్షానికి వచ్చారనుకున్నవారందరికి అయ్యగారు (520150) _వశ్నాలు వేస్తే 
ఏమని సమాధానాలు చెప్పాలో తర్చీదు ఇచ్చాడు. 


నాలుగు గంటలకు వడగళ్ళతో హోరున గాలివాన కురున్తూనే ఉంది. 
నీమ్స్‌ పండితుడు బహుశః ఒరిస్సా ఆటవిక (గామంలోని అనాగరక వాతా 
వరణం మధ్య తన నుదీర్హ నమభయాన్ని తన కభిమాన విషయమైన భాషా 
శాస్తాంధ్యయనంలో గథఢఠుపవుతూ ఉండి ఉండవచ్చు. నిశ్చయంగా అతడు 
వినుగెత్తించే ఉభయపక్షాల వాదోవవాదాలనూ వినే ధోరణిలో లేడు - ఫకీర్‌ 


35 


మోహగ్‌స్కీ కొల దారులనీ కలుసుకోవటానికి అతడు అపాదమన్రకమూ శాలువ 
కప్పుకొని వచ్చాడు 


మేజి సైట్‌ ఆజ్జలందుకుని చ పాస్‌ (గామ పెద్దలను పిలిచాడు. 
వారందరూ ఒక్కసారిగా మెవిస్ట్రట్‌ గుడారంముందు వరువతీర్చి నిలబడ్డారు. 
కానీ తాను ఉదయంనుంచీ ఎంతో జాగత్తగా శిక్షణనిచ్చిన వారిలో 
ఒక్కడుకూడా ఆ గుంపులో ఫకీర్‌ మోహాన్‌కు కనవడలేదు. తిరుగుబాటు 
సిన నాయకులు వారినెక్కడైనా నిర్భంధించారు కాబోలు! 


వెచ్చని కన గుడారంలోకి పోయి, భాషోశాస్తాన్ని చదువుకోవాలని 
తొందరపడుతోన్న నీమ్స్‌, హిందీలో *దోమ్‌పొడా కౌలదారులారా! రాజా 
గారితో మీకు వచ్చిన గొడవలన్నీ ఫకీర్‌ మోహన్‌బాబు సర్దుబాటు చెయ్యటం 
మీకు నమ్మతమేనా?” అని (పళ్ళ్శించాడు. వెంటనే కొందరు [గామ పెద్దలు 
“మా తగాదాలు దివాన్‌ నర్జుబాటు చేసేటట్టయితే, మీరు ఇలాంటి వాతా 
వరణంతో కటక్‌నుండి ఇంక దూరం ఎందుకు వచ్చారు??? అన్నారు, నీమ్స్‌ 
ఒరియాతోసహో తూర్పు ఇండియా భాషలన్నింటిలోనూ పండితుడే అయినా, 
ఈ [గాను పెద్దలు వారి యాసలో ఆన్నదేమిటో సరిగా అర్థంచేసుకో లేక 
పోయాడు. ఆతడు తనకు వెనుకటి ఒరియా ఉపాధ్యాయుడైన ఫకీర్‌ 
మోహన్‌ని చూసి “వాళ్ళు ఏమంటున్నారు౪ిి అని అడిగాడు. 


సమయన్ఫూర్తిగల ఆ ఉపాధ్యాయుడు క్షణమైనా ఆలి ౦చకుండా 
“మా నమన్యలన్నీ వరిష్కరించ వానికి దివానుబాబు నమర్ధుడే ! దోరవారు 
ఈ [శమంతా పడవలసిన అవనరంలేదు __ అన్నారు”? అని నమాధాన 
మివ్బాడు. 

ఫకీర్‌ మోవాన్‌ వాాఖ్యానానికి సంతృప్తుడయిన నీమ్స్‌ “కాలా 
మంచిది. -ఈ కొత దివాను అన్ని విషయాలూ చూనుకుంటాడు. అతడు 


చాలా సమర్థుడు - అతనిలో నా కెంతో విశ్వాసం ఉంది. రైతులారా! 
సెలవు 1*ఏ ఆని వీడోలు వాక్యాలు వలికాడు. 


వారిలో ఈ మాటలు ఎంతో అలజడిని కలిగించాయి “ఇంకకూ 
ఏం జరిగింది ! మన పరిస్థితిని దొరగారు ఏమాత్రం అరంచేనుకున్నారు??? 
అనుకుని కృంగిపోయారు. కాని అప్పటికే అంతా తల్యకిందు లయిపోయింది. 


36 


పండితుడు, ఉపాధ్యాయుడు అయిన ఫకీర్‌ మోహన్‌ పూర్తిగా మారి 
పోయాడు. అసొధారణ శ క్రిమంతుడైన పాలకునిగా రూజాందాడు. మేజి 
స్ట్రేట్‌ ఆజ్ఞల అండతో అతడు వెంటనే (గామ పసపెద్దలనూ, వారి అనుచరు 
లనూ, తిరిగి దొరగారితో చర్చలు [ప్రారంభించే అవకాశం లేకుండా తన 
సిపాయిల సహాయంలో అక్కడి నుండి తరిమివేసాడు. ఆ విషయం అలా 


ముగిసింది. 


వాతావరణం బాగుండక పోవటం వల్ల వీమ్స్‌ కటక్‌ తిరిగి వెళ్ళటం 
ఆలన్యమయింది. అతడు ఆ నంస్థానంలోని ఇతర [గామాలకు బయలు 
దేరాడు. అనుకోని ఈ (పయాణం దివాను గడ్డుకాలాన్ని మరింత పొడిగిం 
చింది. కటక్‌ నుండి మేబిసే ప్రట్‌ కూ అతని పరివారానికీ తెప్పించిన నంభా 
రాలు చెల్చీపోయాయి. ఇవ్వడు అవన్నీ ఊల్ళోనుండే తెప్పించుకోవాలి. 
ముందుగా గొల్లవాడికి మరునాటి ఉదయానికల్లా పొలూ, నెయ్యీ తెమ్మని 
చెప్పాలి, కానీ వారెవ్వరు, ఎక్కడా కనపడలేదు. చివరికి ఒక గొల్లవాడు 
బాగా పొద్దుబోయాక అతిన్వల్పంగా పాలూ, నెయ్యీ తీసుకొచ్చాడు. వీమ్స్‌ 
గుడారానికి దగ్గిరలోనే ఫకీర్‌ మోహన్‌ ఒక రైతు ఇంటి వరండాలో కూర్చుని 
ఉన్నాడు. కావాలని ఆలన్యంగా వస్తోన్న గొల్లవాడిని చూడగానే అతనికి 
వెజ్టి ఆవేశం వచ్చింది. ఇంకా తుంపర పడుతోనే ఉంది. (గామంలో వీధి 
అంతా బురదగా ఉంది. ఒక దుంగ ఆ బురద వీధిలోవడి ఉంది. వెంటనే 
ఫకీర్‌ మోహాన్‌ ఆజ్ఞ లందుకున్న ఇద్దరు సిపాయిలు ఆ గొల్పవాణ్ణి ఆ దుంగకి 
కట్టివేసారు. ఒకడు పొల్పూ నెయ్యీ అతని మీద గుమ్మరిస్తోంకే, మరొకడు 
ఆసమనేవరకూ కర్రతో దెబ్బల వర్షం కురిపించాడు. 


ఇది ఉద్ధృతంగా సాగుతున్నవ్వుడు ఆ గొల్లవాడి నహచరులంతా 
పరుగు పరుగున వచ్చి ఫకీర్‌ మోహన్‌ ఎదురుగా అ బురదలోనే సాష్టాంగ 
పడ్డారు. “కాపాడండి దొరా! ధర్మమూర్తులు. మీకు దణ్నం సెట్టు 
oe మావాడి కట్టు విప్పండి. ఇక నుండీ తమకు కావలసినన్ని 
పాలూ నెయ్యి తెచ్చి ఇస్తాం ! 1 అంటూ ముక్త కంరంతో మొజపెట్టు 
కున్నారు. 

నయాన నచ్చజెప్పబోతే సాధ్యంకానిది దండనతో నెరవేరింది. ఒక్క 
అరగంటలో పాలు నెయ్యి, చేవలు ఇంకా కావలసినవన్నీ దొరవారిక్సి 


W—3 37 


ఆతని పరివారానికి కుప్పతెప్పలుగా వచ్చివడ్డాయి. ఒక్క గట్టి దెబ్బతో 
సహాయ నిరాకరణ, వన్నుల ఎగవేత, అన్నీ చెల్లాచెద రైపోయాయి. దివాన్‌ 
ఫకీర్‌ మోహన్‌ చిక్కుముడిని విప్పేసారు. 


విజయమని గర్వించేలా ఏదీ విజయవంతం కాలేదు. ఇలా పరిస్థితులు 
అనుకూలంగా మారటంతో ఫకీర్‌ మోహాన్‌ నాయకులైన కొందరు [గామ 
సెద్దలమై వీమ్స్‌ ముందు “క్రిమినల్‌ శేసులుి పెట్టాడు. (వజాందోళన 
పేరిట జరుగుతోన్న ఈ అల్జరులకు (వధాన కారకుడు ఒకప్పుడు దివానుగా 
పనిచేసిన దయానిధి పట్నాయక్‌ బంధువు - అతనిపై కూడా ఫకీర్‌ 
మోహన్‌ “క్రిమినల్‌ కేస్‌ పెట్టాడు ఆ సమయంలో ఫకీర్‌ మోవాన్‌కి 
[గామ పెద్దలందరూ దొరవారి ముందు తమ ఇబ్బందులు విన్నవించుకోవ 
టానికి చివరి పయత్నంగా చుట్టుపక్కల  [గామీణులందరినీ కూడ 
దీనుకుని దొరవారి గుడారానికి తరలి వస్తున్నట్టు తెలిసింది. సమయ 
నూ ర్తిగల ఫకీర్‌ మోహాన్‌ అంతకు ముందే తాను క్రిమినల్‌ కేనులలో 
ఇరికించిన వారందరిని అ రెస్ట్‌ చెయ్యవలసిందిగా అరెస్ట్‌ వారంటుతో “పోలిను 
కాన్స్‌ ఫ్టేబుల్స్‌ని పంపాడు. విస్థవకారులు నీరింకిపోయిన నదిని దాటుతుండ 
గానే సేనావతి పోలీనులు త్వర త్వరగా తమకు కావలసిన వారి చేతులకు 
బేడీలు వేసారు. ఇది (గ్రామీణులకు విద్యూదాఘాతమయింది. మిగిలిన 
వారందరూ (పాణాలరచేతపట్టుకుని పరుగులు తీసారు. దానితో తిరుగుబాటు 
ఆఖరయింది. 


ఇప్పుడు దోమ్‌పొదాలో శాంతి నెలకొంది. వ్యవహారాలన్నీ నవ్యంగా 
సాగుతున్నాయి. ఫకీర్‌ మోహన్‌ నమస్యాపరిష్మారాలకు పూనుకొన్నాడు. 
రాజావారిపుడు సంతోషంగా ఉన్నారు. అతడు ఫకీర్‌ మోహన్‌ని 
జీవితాంతమూ తన దివాన్‌గా ఊఉ. చుకోవాలని ఆరాటవడ్డాడు. ఉద్యోగ 
విరమణ తరువాత ఎక్కువ “౫ న్ష్లన్‌? ఇయ్యాలనికూణా నంకల్పించు 
కున్నాడు. అతడి నూచనలన్నీ కమిషనర్‌ దృష్టిలోకికూడా తెచ్చాడు. కానీ, 
ఆలోచనావరుడైన (బిబీష్‌ అధికారి ఫకీరొమోహాన్‌ రాజా మాటలు మన్నించి 
అక్కడే ఉండిపోవటంకంకే (పభుత్వం థేన్‌కనల్‌ (Dhen kanel) లో 
అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఇస్తున్న ఉద్యోగం చెయ్యటం మంచిదని అన్నాడు. 
అప్పటికి కోర్టువారి ఆధీనంలో ఉన్న ఆ నంస్థానంలో వీతమూ వహోద్వా 
థెండూ సెరుగుతాయని అన్నాడు. 


చెడి 


రాజావారికి ఆయన పరివారానికీ అన్ని నమనస్యలనూ, దర్హాగా 
హుందాగా, సవ్యంగా పరిష్కరించి ఎంతో పేరు [(పఖ్యాతులతో ఫకీర్‌ 
మోహన్‌ దోమ్‌పొడా వదిలిపెట్టాడు. సమస్యా పరిష్కారానికై తాను కొంత 
కరినంగా (వవ ర్తించానేమోననే పరితావంతో అతడు ఒకప్పటి దివానయిన 
దయానిధి వట్నాయక్‌గారికి, తదితరులకు కొంత నష్టపరిహారాన్ని చెల్టిం 
చాడు. ఈ సాహసి మానవతా విలువలను వర్ణించటానికి ఎన్ని _(గంథాల్రైనా 
నరిపోవుం 





సంస్థానంలోని ఉన్నత “సెనికాధికారి 


కియొన్‌రూర్‌. (KeOnher) (వస్తుతం ఒరిస్సాలోని ఒక జిల్దా-కానీ 
పూర్వం అది ఒక (పత్యేక రాష్ట్రమే! దానిని న్యువసిద్ధ రాజవంశానికి చెందిన 
భంజా (Bhanjas) వంశీయులు వరిపాలించేవారు. ఒరిస్పా మధ్యయుగవు 
కవులలో (పసిద్ధిచెందిన ఉకేం్యదభంజా ఈ వంశానికి చెందినవాడే! 
(పఖ్యాత భంజావంశమైన మమూర్‌ భంజా వంశపు (Mayurbhans, 
శాఖకు చెందినవారు కొయొన్‌రూర్‌ భంజావారు. వీరు ఒరియా సంస్కృతి 
సాహిత్యాలకు చెప్పుకోదగిన సెవచేసారు. 

1887 తో ఫకీర్‌మోహాన్‌ తన 45 వ ఏట మగసిరి తొణికినలాడెే 
శక్త రత్సాహాలతో కియొన్‌రూర్‌ మేనేజరుగా [వవేశించాడు. సమర్ధుడు విద్యా 
వంతుడు అయిన మహారాజా ధనంజయ  భాంజూ అతని యజమాని. 
అతడు (వవేశ పెట్టిన సాగుభూములలో నీటిపారుదల వథకాలు అతని పరి 
పాలనాదక్షతకూ, (పజాహితంకోరే అతని నున్వభావానికీ నిదర్శనంగా నేటికీ 
నిలిచి ఉన్నాయి 


రాజాను నిర్ణయించే భుయానులు (8౧౪౪౭౧9) 


భూయాన్‌ తెగవారి మాతృభూమి,కియొన్‌రూర్‌. ధనంజయ్‌ నారాయణ్‌ 
భాంజా అభ్యుదయ దృక్పథం కలవాడు అకడు ధరణీథర్‌ అనే భుయాన్‌ 


39 


యువకుడిని భూముల '*నక్వే లో శిక్షణ పొందటానికి _[వభుత్వం ఖర్చుమీద 
కటక్‌ పంపించాడు. శిక్షణ ముగిసిన తరువాత అతడు “*[పొాబేషనరి 
సర్వేయర్‌ గా నియమింపబడ్డాడు. 


ఇంచుమించుగా ఒరిస్సా అంతటా వెట్టి చాకిరీ అమలులో ఉండేది. 
[పతి కుటుంబమూ సంవత్సరంలో కొన్ని రోజులు _పభుత్వానికి తమ వంతు 
వెట్టి చాకిరీ చెయ్యవలసివచ్చేది. పేదవారయిన కూలిజనం గట్టిదెబ్బ తినే 
వారు. యువకులను తమకున్న కొద్దిపాటి పొలం పనులను చూసుకోవటానికి 
వదిలేసి వయసుమిరిన మొగవాళ్ళే వెట్టి చాకిరీకి వెళ్ళేవారు. వృద్దులైన ఆ 
కుటుంబ జెద్దలు తమ సనంభారాలనూూ, పనిముట్టనూ, తామే మోనుకుపోవలసి 
వచ్చేదినడుం విరిగేలాగ రోజంతా చాకిరిచేసి అప్పుడు తమ తిండి తామే 
వండుకుని బట్టబయల పడుకోవలసి వచ్చెది. రాష్ట్రంలో అన్ని తరగతుల 
వారికిలాగానే "భూ యానులుకూడా మానవమాతులు చెయ్యలేని సేవలన్నీ 
చెయ్యవలసివచ్చేది. (బాహ్మాణులు, సంవన్ను లైన గృహస్థులు, అధికారులు 
మాతం ఈ దురవస్థనుండి తప్పింవబడ్డారు. కియోన్‌రూర్‌ అసి సైంట్‌ 
మేనేజరయిన విచితానందదాస్‌ ఒక చిన్న ఆనకట్ట పనిలో భుయానులను 
మాత్రమే నియమించి వారివట్ట చాలా క్రూరంగా [ప్రవర్తించేవాడు తన 
కొరడాను యథేచ్చగా ఉపయోగిస్తూ తరుచుగా కాలేకడుపులతో వనిచేయించే 
వాడు. అత్యంత సున్నిత మనస్కులైన భుయానులు మౌనంగా కోపంతో 
ఉడికిపోతూ, పగ తీర్చుకోవటానికి ఒక నాయకుడికోసం ఎదురుచూస్తున్నారు. 
కటక్‌లో విద్యావంతుడయిన ధరణీధర్‌లో ఆ నాయకత్వం లభించింది. 
భూయానులకు ఒకప్పుడు రాష్ట్రమంతా తమదేనని, హిందువులచేత అన్యా 
యంగా పాడివంటలులేని కొండ|పాంతాలకు నెట్టి వేయబడ్డామ నీ, బాగా 
గుర్తుంది. పూర్వం కియోన్‌రూర్‌ మయూర్‌ భంజ్‌ రాష్ట్రానికి పక్కనే ఉండేది. 
కాస్తీ రాజధాని దూరంగా ఉండటంవల్ల భుయానులకు అంతదూరం 
[వయాణంచేసి, నాయకునివట్ట తమ విశ్వాసాన్ని _పకటించడానికి ఏలయ్యేది 
కాదు. ఆ కారణంచేత వాళ్ళు ఒకసారి మయూర్‌ఖంజ్‌ వంస్తీయుల ఇంటి 
నుండి ఒక యువరాజును ఎత్తుకొచ్చి అతడిని తమ రాజుగా చేసుకున్నారు. 
కానీ, రాజుగారు ఏనుగుమిదనో, గ్యురంమీదనో స్వారీ చెయ్యాలి. ఆవేవీ 
భుయానుల దగ్గిరఠేవు. అందుచేత భుయాన్‌ పెద్దలలో ఒకడు చేతులతోకూడా 
నడిచేవాడు---చిన్న రాజావారిని అతనిపై కూచోబెట్టి వనుగుమీద ఊరేగించి 


40 


నే భావించేవారు. ఆ రకంగా అతని సార్వభౌమాధికారం _పకటింవ 
బడేది. అప్పుడు ఇంకొక భుయాను నాయకుడు యువరాజుముందు నాష్టాంగ 
వడేవాదు. చిన్నరాజావారు తన కక్తితో నాయకుని మెడను తాకేవారు ఆ 
విధంగా ఆ తెగ అతనికి తప్పుచేసిన భుయానులను దండించే అధికారం 
ఇచ్చింది. కియోన్‌రూర్‌లో కొత్త రాజు పట్టాభిషేకం జరిగినప్పుడల్లా ఈ 
ఆచారాలన్ని ఈనాటికి పాటింపబడుతున్నాయి. ఆ కారణంచేత అమాయకు 
లైన భూయానులు కియోన్‌రూర్‌ రాజాను ఎన్నుకోవటం, ఎన్నుకోకపోవటం, 
తమ పాకు తమ బాధ త అని భావించెవారు తమ గెడ్డమిదే త మును 
భయ పెక్టై దమ్ములు ఎవరికీ ఉండవనుకున్నారు, 


అధికారం నటించే రాజు 


కటక్‌లో ఉండే రోజులలో భుయాన్‌ యువకుడైన ధరణీధరొ, దేశ 
భక్తినీ అభ్యుదయ భావాలనూ శీర్ణించుకున్నాడు. పొరుగు (బిటిష్‌ జిల్లా 
అయిన సింగ్‌ భుమ్‌ (SInghbhum) వారితో వచ్చిన నరివాద్దు తగాదాలలో 
తన రాష్ట్ర అధికారులకి నహాయం చేస్తున్నప్పుడు, తన తమ్ముడు గోపాల్‌ ని 
మరికొందరు దగ్గిరబంధువులనూ, రాజాగారు అరెస్ట్‌ చేసి జైల్లో "పెట్టారని 
తెలిసి నిర్ణాంతపోయాడు. అతడు వెంటనే ఉద్యోగం వదిలేసి, భుయాన్‌జాతి 
వారుండే (పొంవాలన్నీ వర్యటించి తనవారితో వ్యవస్థకు వ్యతిరేకంగా 
తిరుగుబాటును లేవదిసాడు. అతడు తనను తాను మహారాణి పెంపుడు 
కొడుకుగా (పకటించుకొన్తి ఆ హోదాలోనే తన సంతకంతో “ఫర్మానాిలు 
పంపేవాడు, వందలాది కొండజాొతివారు, విలమ్ములతో యుద్ధానికి సిద్దంగా 
అత నిచుబ్దూ చేరారు. రాజౌవారి వశువుల మందలనూ పోలిను సావరాలనూ 
ముట్టడించటంవల్ల విస్థవకారులు కొన్ని మారణాయుధాలనూ, అడవులలో 
దాగినప్పుడు సరిపడేటంతగా ఆహార సామా।గిన్కీ పోగుచేసుకున్నారు, 


ఫకీర్‌ మోహన్‌ కియొన్‌యార్‌ వ్యవహారాలన్నీ రాజు నివసించే 
కియొన్‌యూర్‌ నుండికాక ఆ రాష్ట్ర ఆర్థిక నంపదకంతకూ కేందమమున 
రాష్ట్ర రెండవ మహానగరం ఆనందవురంనుండి వ్యవహారాలన్నీ చూను 
కునెవాడు, భుయాను విష్టవం తాలూకు వదంతులు ఫవఫకిరొమోవాన్‌ చెవికి 
సోకగానే కియోన్‌రోనార్‌ నుండి ఆనందపృరంవరకూ ఎందరో వార్తాహరులను 
ఎప్పటికప్పుడు విషప్టపకారుల చర్యలను తెలియజెయ్యటానికి నియమించాడు. 


41 


కాసి విష్టవం మొదలయిన మూడవరా।తి మహారాజు తన రాణీవాసాన్ని 
నిర్జన రాజభవనంలో వాళ్ళ కర్మానికి వదిలేసి తన సైన్యంతో కటక్‌ 
పారిపోవోవటం ఫకీర్‌ మోహన్‌ని నిశ్చేష్టుణ్ణి చేసింది. 

ఫకీర్‌ మోహన్‌ మొట్టమొదట రాష్ట్ర సైనిక సిబ్బందిని విష్టవకారులను 
ఎదుర్కోవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఆ తరువాత వణికిపోతున్న మహారాజుని 
కటక్‌ తీసికెళ్ళొడు. అక్కడ మిలిటరీవారి నహాయం పొందటానికి ఎంతో 
కృషి చేసాడు. తన కృషిలో చాలావరకు విజయం సాధించి వకిర్‌మోవాన్‌ 
రాజొగారితో ఆనందపురానికి తిరిగివచ్చాడు. ముందుగా మహా రాజుగారు 
ఏీనుగుమీద పోతుండగా ఆ వెనుక మరో ఏనుగుమీద ఫకిర్‌ మోహన్‌ అనున 
రిన్తుండగా...-ఏప్టవ కారుల గొరిల్లాదాశులనుండి తప్పించుకోవటానికి, సేనలు 
రాత్రి పూట అడవి మార్గంగుండా రాజధానివైపు మళ్ళాయి. 


సై నికదళం 


వారి రెండవర్మాతి మజిలీలోన్సే విస్టవకారులు రాజభవనాన్ని ముట్ట 
డించినవార్త చేరింది. హడలివోయిన మహారాజు తిరిగి కటక్‌ పారిపోయాడు. 
కానీ అతడు పారిపోవటానికిముందే నంయమనంతో ఆలోచించగలిగిన అతని 
మేనేజరు ఆత్య్మరక్షణకుకాన్త ఆస్తిరక్షణకుకాని, రాజభవనంలో వదిలివేయ 
బడ్డ రాణీవాసపు మానరక్షణకుకాన్కి భుయానులను సంహారించవచ్చునని 
అధికార షత్రం నంపొదించుకున్నాడు. 


సేనావతి ఫకీర్‌ మోహన్‌ తన వంశనామాన్ని సార్ధకవరున్తూ సేనా 
నాయకుడై సేనలకు ముందు నడిచాడు. -ఈ ఆశించని అసాధారణ సేనా 
నాయకత్వపు బాధ్యతతో, నవీనపద్ధతులలో సేనను నడిపిన్తూ (పతి మజిలీ 
లోనూ స్వయంగా వారి ఆయుధాలను పరిశీలించేవాడు. ఇదంతా ఆయనకు 
అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ, దాని నతడు చుకి తెలియనీయ 
లేదు. సిపొయీలలో అధికభాగం వృద్దులే! బహుశః వారి తాతముత్తాత 
లెవరైనా మరాఠీల కాలంలో ఈ రకమైన సైనిక దాడులను చూసి ఉండ 
వచ్చునేమో! కానీ “డెక్‌ (విటానికా కంద దాదాపు ఒక శతాబ్దం యెగా 
వాళ్ళ కత్తులకు పనిలేక తుప్పుపట్టి ఒరలలో పడి ఊన్నాయి. అనుకోని 
(పయాణంతో వాళ్ళు ఇల్లువదిలేముందు తొందరలో తమ తుపొకుుసు 


42 


వదీక్షించుకోనేలేదు. చాలామంది తగినంత ఇపాకిమందు తచ్చుకోవటానిక 
కూడా విలు లెకపోయిండని ఫిర్యాదు చేసారు. 


ఇలాంటివాటికి చలించక ఫకీర్‌ మోహన్‌ తన పసైనికదళాన్ని ధైర్యంగా 
ముందుకు నడిపించాడు. వారిలో కొందరు గడునువారు తమ అసమర్శతనలా 
ఉంచి ఎంతో ధైర్యంగా తమ తుప్పుపట్టిన కత్తులను సెనావతిముందు తిప్పుతూ 
భుయాన్‌ తెగని నాశనం చేసేస్తామని చాటారు. నూక్షుదృష్టిగల ఫకీర్‌ 
మోహాన్‌ మానవునిలోని బడాయిలు చెప్పుకొనే మనస్తత్వాన్ని ఎవడూ 
జా[గత్తగాచూసి ఆనందించేవాడు. ఈ వరిశీలనలే తరువాతి కాలంలో ఆయన 
[(వాస్‌న 3 థలకూ, నవల౭౬కూ, మహత్వాన్ని అవొదించాయి. 


నేర్పుగా ఓటమిని అంగీకరించిన వాడు 


ఫకిరొమోహాన్‌ రాజధానిని నమీపించేనరికి భూయనులు నిజంగా 
రాజభవనాన్ని ముట్టడించ లేదనీ, దగ్గిరలో ఉండే “రెనన్‌? అనే [గామవు 
కొండల్లో సరిగ్గా రాజధానివెనుక గుమిగూడారన్వీ త్వరలో ముట్టడించ 
వోతున్నారనీ తెలిసింది. విష్థ్టవకారుల కుయుక్తులను భంగం చెయ్యడానికి 
వారిని వారి రహస్య స్థావరాలలో కలుసుకుని అక్కడే నంహరించటానికీ 
గుండాల గుంవుని నియమించాడు అతడు విష్టవకారుల న్ధావరాలనూ, వారి 
బలగాన్ని తెలుసుకోవటానికి గూఢచారులను నియమించాడు. కానీ వారు 
అతనిని మోనగించారు. వారి తప్పుడు లెక్కలను నమ్మి అతడు తెలివి 
తక్కువగా తిన్నగా శ్యతుగుడారంలోకి వెళ్ళిపోయాడు అతడు తన సేనతో 
రైెనన్‌ కనుమను దాటుతోంటే అక్కడి రెండువైపుల కొండలూ తుపాకి 
మోతలతో (పతిధ్వనించాయి. వగటి వెలుగులో విష్థవకారులు విల్వమ్ములతోనో 
నాటుకుపొకులతోనో, పొదలమాటునా, చెట్టమాటునా దాగిడండటం అతడు 
చూసాడు. 


అతడు ఏం చెయ్యాలో ఆలోచించేటంతలో ఒక బాణం ఇంచుమించుగా 
అతని మెడకి గాయం చెయ్యబోతూ దూసుకుపోయింది. వెంటుకవాసిలో 
తప్పిపోబట్టిగానీ, లేకపోతే అతని భుజాలపైన శిరన్సు ఉండేదికాదు. శతు 
వులు బలగంలోనూ కొండ ఒంపులద గ్గిర ఉఊండ టంచేతా శ క్రిమంతంగా 
కనబడటంతో అనవనర రక్తపాతం దేనికని లొంగిపోయాడు. 


43 


"కలివికేట వే ఆయుధంగా యుద్ధం 


అప్పటి వరిస్టితుల్లో సాయుధపోరాటాన్ని విరమించటమే మంచిదని 
లొంగిపోయినా గడునువాడెన ఫకీర్‌ మోహన్‌ వెంటనే తెలివితేటలతో శతు 
నాశనం వెయ్యటానికి నమకట్టాడు, పట్టుబడిన మేనేజరు కియొన్‌రూర్‌ 
సింహాననాధికారి ననుకొంటూన్న ధరణీభర్‌ ముందుకు తీసుకుపోబడ్డాడు, 
ఒకప్పటి ఆన క్రింది ఉద్యోగిగా ధరణీధర్‌ను ఫకీర్‌మోహాన్‌కి పూర్వమే 
తెలుసు. కాస్కీ అతడు కొత్త పరిస్థితులకు అనుకూలంగా త్వరలోనే సర్దు 
కున్నాడు. తాను తన కుటుంబాన్ని పోషించుకోవటానికి వనిచేసే ఒక 
ఉద్యోగిని మాతమేనని _పకటించుకున్నాడు. కొత్త మహారాజావారికి దివా 
నుగా పనిచెయ్యగలిగితే తనకు చాలా నంతోషమని అన్నాడు. 

ధరణీధ ర్‌ అక్కడ నమావేశమయిన తన అనుచరులతో అంత పెద్ద 
రాష్ట్రాన్ని పాలించటం తన ఒక్కడివల్లా కాదు కాబట్టి సమర్ధులైన అధికారుల 
అండదండలు కావాలని ఆన్నాడు. పరిపాలనా విషయాలన్నీ తెలిసిన మేనేజర్‌ 
ఇక్కడే ఉన్నాడు. అతడినే ఎందుకు నియమించుకోకూడదు? సాధారణంగా 
అధికారులను అనుమానించే భుయానులు తమ వ్యతిరిక్తతను లోలోవల 
అణచుకుని తమ నాయకుడి [పతిపాదనను అంగీకరించారు. పకీర్‌ మోహాన్‌కి 
ఆ విషయం పూర్తిగా తెలియకపోలేదు. అంచేత అతడు వరుసగా కొన్ని 
వన్నాగాలతో వారి విశ్వాసాన్ని చూరగొనాలని _(పయత్నించాడు, ఆ విధ 
మయిన అసాధారణ చాతుర్యంతో అతడు మహారాజభవనాన్ని నాశనం 
చెయ్యాలనే వారి పయత్నాలను ఆవుచేసాడు. అంతకంతె చక్కటి పద్దతిలో 
ఆధునిక ఆయుధాలతో రాజఖ వనాన్ని చిటికెలో నాశనం చెయ్యవచ్చునని 
సలవా ఇచ్చాడు. అనవనరంగా విల్లమ్ములతో యుద్ధానికి సాహసించి [పాణ 
నష్టం పొందటం దేనికి? 

ఆ కొండజాతివారు కలకత్తానుండి రాబోయే ““డనమైట్‌?” కోనం 
ఎదురుచూడ సాగారు. 


ధరణీధర్‌కు ఫకీర్‌ మోవాన్‌లాగే తమలపాకులు నమలటం అలవాటు 
ఈ రకంగా వారిరువురూ మరింత నన్నిహ్‌తులయ్యారు, మరిన్ని తమల 
పాకులు తెప్పించాలనే మిషతో ఫకీర్‌ మోహన్‌ త్మీవ సైనిక చర్యను నూచిన్తూ 
మహారాజుకు ఒక గూఢలేఖ (వాసాడు. 1891 వనంవత్సరం మే పదహారవ 


44 


తేదీన వాసిన ఈ ఉత్తరం ఫొలానాధ్‌ని ఉఊద్దేశితూ _వాయబడింది. ఈ 
భోలానాధ్‌ ఫకీర్‌ మోహన్‌ మనుష్యులలో ముఖ్యుడిగా భావింవబడుకు న్నాడు. 
వాన్తవానికతడొక రాష్ట్రీయోద్యోగి. యథావిధిగా ధరణీధర్‌ చేత “బన్సార్‌” 
చేయబడ్డ (పరిశీలింవబడ్డ) ఆ ఉత్తరం ఇలా ఉంది. 

“ఇది నా “ఏజంట్‌?” అయిన భోలానాథ్‌కి తెలుపుతున్న విషయం. 
మహారాణిగారి కుమారుడ్‌కి అత్యవనరం కనుక ఎలాగైనా కనీసం ఒక వంద 
“ఇెకుల్పు, (బెటాలియనులు__ సైనిక దళాలు లేక తమలపాకులు) రెండు 
వందల పోకలూ వంపవలసింది. నా చెరుకు పొలానికి నీళ్ళువట్టడానికి 
ఉత్తరంవెపున ఒక గొయ్యి తవ్వండి. లేకపోతే గడలన్నీ తొందరలోనే 
ఎండిపోతాయి.” 

ఆ జాబు మూడు తీగముక్కలతో కట్టబడింది. అదృష్టవశాత్తు అధి 
కారుల తమలపొాకుల్ని పసైనికులుగానూ, పోకలను తుపాకులుగాన్యూ సేనా 
పతి గూఢనమాచారాన్ని సరిగా అర్థం చేసుకున్నారు. “జులిగాము”ల ద్వారా 
ఇతర అధికారులకు తీవ పరిస్థితిని గురించిన సమాచారం అందించి తగినంత 
సైనిక సహాయాన్ని సిద్దంగా దించుకోవలసిందని ఖకీరొమోహన్‌ తీగల 
ద్వారా నూచించిన విషయాన్నికూడా సరిగానే అర్థంచేసుకున్నారు. ఇదంతా 
బాలా త్వరగా జరిగిపోయింది. ఒక శుభోదయాన రాజుననుకొంటోన్న 
ధరణశీధర్‌, అతని అనుచరులూ, రహన్య స్థావరాలమీదకి అకస్మాత్తుగా 
వచ్చి వడిన సేనాసమూహం చేతిలో చిక్కుకున్నారు. చిరకాల కరిన కారా 
గార శిక్ష విధించబడటంతో, కియోన్‌యోర్‌ కీ మహారాజును కావాలనుకున్న 
భుయానుడైన భరణీధరుడి కలలన్నీ కబ్రలయాంయి. 


యమలోకంలాంటి ఇల్లు - 
దానిలో స్వధం సృష్టించిన రెండవ భార్య 


ఫకీర్‌ మోహన్‌ బాహ్యాజీవితం ఎంత అద్భుతమైనదోో అతని ఆంత 
రంగిక జీవితం అంత నిస్సారమైన ఎడారిలాంటిది. అంతటి అసాధారణ 


45 


మెధానిధి వ్యక్తిగా ఏకాకి. ఇరువురు స్త్రీల అవూర్వమైన స్రీత్వవు సౌరభాలు 
ఆతనిని కొద్దికాలం మ్మాతమే ఒంటరితనం నుండి విముక్తుణ్ని చేసాయి. 
కానీ ఆ మేధావి నృజనాత్మక (వతిభఖ _పాథమికదశ దాటి పెకి రాక 
పూర్ణమే, ఆ దేవత లిరువురూ అతడిని దుఃఖ సము[దంలో ఏకాకిని చేసి 
-ఈ లోకం వదిలి వెళ్ళారు. 

జీవితంలో నైరాశ్య దృక్పథం అలవరచుకుని విరక్తితో రోజులు 
నెట్టకు రావలసిన వాతావరణంలో ఉన్నాడతడు, అయినా, చైతన్య 
వంతంగా నిండైన జీవితాన్ని _పదర్శిస్తున్నాడు ! తన బీవితాకాశంలో ఎదు 
"రన వివాద మేఘాలలో తళుకుమనే ఆశారేఖలను అపురూపంగా వపదిలవపరచు 
కున్నాడు! మానవునిలోని జంతు లక్షణాలను గమనించి మనసారా నవ్వు 
కున్నాడు! ఆ నవ్వులు ఇతరులతో వంచుకున్నాడు! వ్యక్తిగతమైన వ్యధ 
లెన్నిడన్నా, అతని వ్యక్రిత్వంలోని అమోఘమైన నమన్వయం, సమస్త 
[ప్రపంచాన్నీ సానుభూతితో చూసే దయార్హహృదయం, ఇది; అంతగా 
విద్యావంతులు కాని ఆ ఇరువురు స్రమూర్తుల అచంచల [| పేమ, ఆత్మారుణ 
అతని కందించిన మనోబలంవల్లనే సాధ్యమయ్యాయి కాబోలు! ఇలాంటిది 
ప్రీలే సాధించగలరు ! 


ఇ వాహిక జీవితొానందం 


ఫకీర్‌ మోహన్‌ జీవితంలోని ఇరువురు దేవతలూ అతని పితామహి 
కుచిలాదే, అతని రెండవ భార్య కృష్ణకుమారి. 

మరీ విడ్డూరంగా అతని పదమూడవ ఏటనే పెద్దవాళ్లు అతని మెడలు 
వంచి చుళ్ళిచేశారు. అతని భార్య అతని రాతిగుండే పెద్దమ్మతో చేరి బలా 
సోరకొలోని అతని తొలి దినాలలో అతనికి నరకం సృష్టించింది. నిర్భాగ్యు 
డైన ఆభర్త ఇలా అంటున్నాడు “*బలాసోర్‌ కి చెందిన “మానిక ఖంబి 
(Manika khamba) [పాంతవాసి అయిన నారాయణ్‌ పారిడ (Narayan 
Parida) కూతురు లీలావతీ దేవిని చుళ్ళిచేసుకున్నాను. నాకు 29 నంవత్ళ 
రాలు వచ్చేవరకూ ఆమెనాతో ఉంది. ఆవిడ హృదయం లేనిది. మొండిది - 
కర్కశంగా మాట్లాడేది. అన్నింటికంక, సరిగ్గా నా ఇష్టానికి వ్యతిరేకంగా 
[పవ ర్తించటంలో ఆనందించేది. నా చిన్నతనంలో నన్ను వేధించిన రోగాల 
కంటె ఈ దాంపత్యం నాకు చాలా బాధాకరంగా ఉండేది. దుర్భరమైన 


46 


మానసికయాతన అనుభవించిన ఆ రోజులలొ ఎప్పుడూ, (వజచారంలో ఉన్న 
ఒక సంన్మ్యృత చాటువు గుర్తుచేసుకునేవాడిని-_ 

ఇంటిదగ్గిర మమతామయి మాతృమూర్తి లేనివాడు, 

గంపగయా్యా్టాళి ఇల్లాలు అయినవాడు, 

కారడవులలోకి పారిపోవటం మంచిది. 

వాడి ప్రాణానికి ఇల్లూ, అడవీ రెండూ ఒకే! 
“ఆ సమయంలో నాకు శాంతినిచ్చే ఏకెకాధారం మా పితామహి మాత్రమే! 
ఆవిడ మరణించాక “ఇల్లు” అనబడేది నరకంగా తయారయింది. చివరకు 
నా మొదటి భార్యకి పెద్ద జబ్బు చేసింది. ఒక సంవత్సరంపాటు వైద్యం 
చేసాక అదింక నయంకాదని అన్నారు. చివరి [ప్రయత్నంగా ఆమె తలి 
దండు లామెను వారింటికి తీసుకుపోయారు. అక్కడే ఆమె మరణించింది. 
అప్పుడు నేను పూరిలో ఉన్నాను. 


“రాతెిసం జె మెదవు గై 
దె 


అనుకూలవతియైన ఇల్లాలు లేనందువల్ల కలిగే కష్టాలకు తోశు ఫకీర్‌ 
మోహన్‌ దయాదాక్షిణ్యాలులేని (కూరురాళైన పెద్దమ్మ చేతికింద (బతికే 
వాడని మన కిదివరకే తెలుసు. వీళ్ళిద్దరూ ఫకీర్‌ మోహాన్‌ని పిచ్చివాణ్ని 
జీసారు నరకంలాంటి ఇంట్లో ఉంటూకూడా బయట ఉపాధ్యాయుడిగా - 
రచయితగా - పండితుడిగా = అన్నింటికీమించి తన జాతి నాయకుడిగా - 
ఇలా అన్ని రంగాలలోనూ రాణించిన ఫకీర్‌ మోహాన్‌లోని జన్మసిదధ్ధమయిన 
సామర్థ్యము, అద్భుతమయిన జివచైతన్యమూ వర్ణించటానికి ఎన్ని ([గంథా 
లయినా నరిపోవు. మొదటి భార్యతోనూూ, పెద్దమ్మతోనూ దారుణ మైన 
కష్టాలనుభవించిన ఆలోచనావరుడైన ఫకీర్‌ మోహన్‌ రెండవ వివాహం తల 
పెట్టి ఉండేవాడుకాదు. కాన్కీ మొదటి భార్య మరణించాక సంఘంలో 
ఉండే ఛాందసులు హిందువులలో పురుషు డీ విధంగా వారనులులేకుండా 
ఉండకూడదని అతని చెవిలో ఇల్లు కట్టుకుని పోరారు. అలా ఉంచే తాత 
ముత్తాతల నుండి వస్తున్న ఆత్మసంబంధాన్ని పుట్టబోయే వాది నుండి 
చేజేతులా తెంపివేసినవాడ వుతాడని గోలపెట్టారు. అనాధ అయిన ఫకీర్‌ 
మోహన్‌ తలిదండ్రులు తెలియకపోయినా వారి జ్ఞాపకాలు భక్తితో తనలో 
వదిలవరచుకున్నాణు. అందుచేత తన సంతోషంకంకు మరణించిన వారి 


47 


ఆక్మశొం3కై త్వరలోనే తన శ్రేయోభిలాషుల వివాహ వస్తాఎనకు సమ్మ 
తించాడు. 


అతని ఎడారి జీవితంలో (వ వేశించిన -జీవతి 


ఈ పెళ్ళికూడా పెద్దలు ఏర్పాటుచేసినదే! బంధువులలో ఎవరో 
స్రీలు ఈ నంబంధం స్థిరపరిచారు. కాబోయే వధువు వయను 12 నంవత్ళ 
రాలు మాకమే ! కాబోయే భర్త వయసులో నగం కంటె తక్కువ. కాని, 
విచిత్రంగా, వసిపిల్ల - రెండవ భార్య - కృష్ణకుమారి - ఆ మేధావి జీవి 
తాన్ని ఆనందమయం చేసింది. అతని నుదీర్హటీవితంలో అత డెదిగిన ఆనంద 
మది మాత్రమే! ఇది మనకు చార్డీచాప్టిన్‌ తన నాలుగవ భార్య ఊనాతో 
ఆనందమయ జీవితం గడవటం గుర్తుచెస్తుంది. ఇవన్నీ వివాహాలు న్వర్గంలో 
జరుగుతాయ*్క వెవాహిళ వీవితానందం మానవుని ఊహాకందనిదసని 
భావించే సామాన్యుల విశ్వాసాన్ని బలవరుస్తున్నాయి. 

కృష్ణకుమారి ఆమె భర్తకు అదృష్టదాయకురాలు కూడా అయింది. 
ఆమెను వివాహం చేనుకున్న కొద్దికాలంలోనే అతనికి నీలగిరి సంస్థానంలో 
దివానుగా ఉద్యోగం వచ్చింది. ఒక బడి పంతులుకు ఇది అసాధారణమైన 
“పెద్ద ఉద్యోగం. 

కృష్ణ కుమారీ ఫకీర్‌ మోహన్‌లు భార్యాభర్తలుగా పాతికేళ్ళు (బతికారు, 
అంతగా చదువుకోని ఈ సాదూన్యురాలు చనిపోయినపుడు మెధావిళైన 
భరను ఆతడు ఆఖ౨శ్వాన విడిచే వరకూ, మరో పాతిక సంవత్సరాలు తీరని 
దుఃఖంలో ముంచేసింది. మహావురువుడయిన తన భర్త కన్నీటి ద్వారా 
మొత్తంనాశి వాజ్బయాన్నే తన పవిత్ర స్మతులతో ఆర్థం కావించింది. 


(పియాతి పియమైన పితామహి 


సొంఘికాచారాన్ని అనుసరించి హృదయం లేని పెదతల్లిక్రీ పెద 
తండ్రికీ అస్పగించ బడ్డ రోగిష్టి అనాధ ఫకీర్‌ మోహన్‌కిి అతని పితామహి 
ఎంతటి ఆక్మీయురాలో పాఠకులకు విదితమే ! -ఈమె మరణానికి చాలా 
ముందుగానే ఆమె మనవడు ఆశించని జొన్నత్యాలను అందుకున్నాడు. 
పరాశయురాలైన వృద్ధురాలి త్యాగాల కీ విధంగా (పతిఫలం లభించటం 
సంతోషకరమైన నంగి. 


48 


గౌరవనీయులైన ఈ నిరాడంబర మూర్తికి న్మతిచిహ్నంగా ఆమె 
మనుమడు ఆమెకొక కావ్యాన్ని అంకితం చేసాడు. తన కథలలోనూ, 
నవలలలోనూ, స్వార్ధత్యాగిణులు, (పేమన్యరూపిణులూ అయిన వృద్ద వని 
తల [పశంననీయమైన వాతచితణలో తన పితామహిని పరోక్షంగా 
(పస్తుతించాడు. 





ఫఘునత్రయం 


గత శతాబ్ద అరవెలలో అప్పుడప్పుడే పైకి వస్తోన్న మేధావులు 
ముగ్గుకు బలాసోర్‌లో కలునుకుని యావజ్జీవ మిత్రులయ్యారు. వారిలో 
(పతి ఒక్కరూ ఒరియా వాజ్మయంలో నూతన (వ్యకియలను (వవేశ పెట్టారు. 
వీరిలో రాథానాధ్‌డ్కే మధునూధనరావులు విశ్యవిద్యాలయంలో సక్రమంగా 
ఆంగ్లవిద్య నేర్చుకున్నారు. [(వభుత్వోద్యోగుల కుమారులు కావటంవల్ల వారికి 
(పభుత్య విద్యాశాఖలో సముచిత స్థానం లభించింది. వాళ్ళిద్దరూ ఉన్నతాధథి 
కారులుగా చెప్పుకోదగిన సపెన్షన్‌తో ఉద్యోగ విరమణ కావించారు 

[త్రయంలో మూడోవాడు మన ఫకీరుమోహాన్‌, కనీనం నరిఅయిన 
[ప్రాథమిక విద్యకాని, భ్యదతగల ఉద్యోగంకానీ లేనివాడు. అతనికి జీవితం 
మనుగడకై సాగిన నుదీర్హ నంభర్షణ. ముగ్గురిలో అతి తక్కువగా చదువు 
కున్నవాడూ, అండదండలేమ్మాతం లేనివాడూ._సొంఘికంగాకాని, వృత్తి 
వ్యవహారాలలోకాని చెప్పుకోదగిన పూర్వచరిిత లేనివాడూ, అయిన ఫకీర్‌ 
మోహన్‌ మిగిలిన ఇద్దరూ తమ ఆశయాల అత్యున్నత స్థాయిలోకూడా 
ఊహించలేనంత టి అభ్యుదయాన్ని తగ మేధానంప్రితోో ఆత్మబలంతో 
సాధించాడు ఇలాంటి ఆసాధారణ విషయాలు మేధావులలో నర్వ 
సాధారణాలు, 

ఒరియా సాహిత్యంలో 1872 వ సంవత్సరం (వత్యేకించి పేర్కొన 
దగినది. ఆ నంవత్సరంలో రాధానాధ్‌ మధునూదనులు, (బిటిషివారు 


49 


ఫౌకించిన ఆధునిక పారశాలలో ఒరియా వారికి పొర్ళ(గంథంగా ఉపక 
రించటానికై ;““కబితా బాలి” (కవితలు) అనే పేరుతో ఆధునిక గేయ 
సంకలనాన్ని వెలువరించారు. ఒరియాభథభాషలో -ఈ భావకవితా నంకలనం, 
అనాదిగా. వస్తున్న వద్య”కవితా నం|వదాయంలో ఒక నూతన యుగాన్ని 
(ప్రవేశపెట్టింది. వశ్యవిద్యాలయాలలో చదువుకున్న ఈ మిత్రులిద్దరూ తాము 
పరన్సర సహాకారంతో వాసిన ఈ వద్యరచనలో ఫకీరొమోహన్‌ని పాలు 
వంచుకోనీయలేదు. 80 సంవత్సరాల వయసుడన్నా, అప్పటికింకా ఆతడు 
కుకవిగానయినా వరిగణింపబడక పోవటమే ఇందుకు కారణం. 


సారస్వత [(పవంచంలో అనుకోని విధంగా మేధావి అయిన వాడెవ 
డయినా ఊంకే అతడు నిశ్చయంగా ఫకీర్‌మోహన్‌ సేనావతి మాతమే! 
చాలాకాలంవరకూ అతడు తెలివిగల ఆధిక [వసంగి మాాతమే! అతని 
అంత రాంతరాలలో అణగిన (పజ్డా పొటవాలు అనుకోని నంభుటనలు ఎదురై 
నపుడు అసాధారణ శక్తితో మేలుకొని వనిచెయ్యటం _పారంభించాయి. మనం 
ఒక మోస్తరుగా చదువుకున్న కూలిపిల్లవాడు--- తెలివైన ఉపాధ్యాయుడుగా - 
భా షావండితుడుగా సమర్థ పరిపాలకుఠుగా_పజా నాయకుడుగా = ఎలా 
పరిణమించాడో తెలుసుకున్నాం. ఇప్పుడతడు వైవిధ్యంగల కవిగా రూపొంది 
వ్యాసక మి”? లేక “నానాజాతి కవి?” అనే అనూయజనకమైన విరుదాలకు 
అర్హుడ య్యాడు. అతడు తన భాషకందించిన విలువైన కానుకలు అతడు 
తరువాతి కాలంలో (వాసిన సాటిలేని కథలు నవలలూ, అయినా, ఒరిస్సాలో 
ఇప్పటికీ అతనిని వ్యానకవిగానే వ్యవహరిస్తారు. ఈ మేధావి అసొధారణ 
వాగ్జాటిన్సీ వివిధ సాహితీ [వ[కియలను విరివిగా నునాయానంగా రచించ 
గలిగే (వపజ్జనూ మెచ్చుకొని *బామా దర్పార్‌*” అతడిని *నరన్వతి అనే 
సాహితీ బిమదంతో నన్మానించింది. అతడు కవిగా__సృజనాత్మక నవలా 
రచయితగా..-నిలవబానికి వరిస్థితులను లెక్కచేయక (పతిఘటించి నిలిచే 
వ్య క్రిత్వమే (పథాన కారణం -_.కూలికురవాడు ఉపాధ్యాయుడిగా రాణించ 
టానికీ__.జాతి నముద్ధరణకు పూనుకొన్న నాయకుడు కావటానికీ __వరిపాల 
కుడు కావటానికీ, కూడా ఈ దృథ వ్యక్తిత్వమే కారణం. 


1972 నుండి ఒక దశాబ్దంవరకూ ఫకీర్‌ మోహాన్‌ ఒరియా వచనంలో 
రెండు [గంథాలను మ్మాతమే రచించాడు. అవి (1) ఈశ్వరచం(ద విద్యా 
సాగరుని బెంగాలీ “జీవన చరితి”కు ఒరియా అనువాదము, (2) భారత 


ర్‌0 


చేశ చరిత---ఈ చరిత వన్తక రచనతై కాను మూడేండ్లకు మెగా శ మించా 
నని అతడే చెప్పుకున్నాడు. అందుకు తగినట్టుగానే ఆ పుస్తకం ఒరియా పొర 
శాలలతో చాలా సంవత్సరాలు పార్య(గంథంగా ఉంది. 


అనువాద సాహితీ కారుడు 


మరొక పది నంవక్సరాల తరువాత కాని సేనావతి రచయిత 
కాలేదు. బలాసోర్‌లో బడిపంతులుగా లభించే శాంకిభ[దతలను ఒదులుకుని 
అత డిపుడు పీరికలేని (వభుత్వోద్యోగిగా ఒక చోటినుండి మరోచోటికి తిరుగాడు 
తున్నాడు. కొన్ని రోజులు దీర్ధృకాలిక నికుద్యోగంతో అర్థిక దుస్థితి అనుభ 
వించేవాడు. ఆంతలోనే ఊహకైనా అందని మంచి ఉద్యోగాలు అందుబాటు 
లోకి వచ్చేవి. 

తన ప్రాణవదమైన కృష్ణకుమారి వల్ల కలిగిన మొదటి కొడుకును 
“ధేన్‌కనల్‌” రాష్ట్రానికి “అసిస్టెంట్‌ మేనేజరుగా ఉన్నప్పుడే సేనాపతి 
పోగొట్టుకున్నాడు. ఆ బిడ్డ మొుగళిశువు కావటంవల్లా, చక్కని కనుముక్కు 
తీరు ఉఊండటంవల్లా తలిదం(డులిద్దరికీ [కేమప్యాతుడయ్యాడు. ఫకీర్‌ 
మోహన్‌కి మొదటి భార్యవల్ద్ల ఒక కూతురు మ్మాతమే కలిగింది. అంచేత 
అతని పథమ పుతుని అకాలమరణం తలిదం[(డులకు మరింత దుఃఖకారణ 
మయింది. ఆ శిశువు ఆరునెలలపాటు తన వసితనవు చిలిపిచేష్టలతో వోరి 
మనసులను నంపూర్షంగా ఆకట్టుకున్నాడు. ఈ విషాదం తండి నెంతో క్షోభ 
పెట్టింది. కాన్కీ కృష్ణకుమారి మాతం (కుంగిపోయింది. తన ఇల్లాలు తొలి 
సారిగా అనుభవిస్తోన్న -ఈ దుర్భరావేదనను తొలగించటానికే, తీరికలేని 
(వభుత్యోద్యోగి ఫకీర్‌ మోహన్‌ తన గృహాసీమలో కవి కావాలని [పయ 
త్నించాడు. 

ఫకీర్‌మోహన్‌ అదృష్టంకొద్దీ కృష్ణకుమారి వవితమైన మత విశ్వా 
సాలు కలిగిన వ్యక్తి. మతవిశ్వాసాలతో కూడిన ఈ మనస్తత్యమే, విద్యా 
విహినురాలయిన -ఈ యువతి రెండు దశాబ్దులకాలం మేధావియైన తన 
భర్తకు తనను తాను సంపూర్ణంగా అంకితం చెినుకోవటానికి [(వధాన 
కారణం. 

తండ్రీ కొడుకుల అనుబంధాన్ని రామాయణంకంతె గొప్పగా వర్జించే 
కావ్యమేదీలేదు. లక్షలాది తలిదం[డులు దశరథుడు రాముడికోనం కారిన 


ర్‌] 


డి 


7 th 


క UK 
a 


టితో లక తమ ఆత్మలను తాత్కాలికంగా శాంతింన 
వారు. ” కాసి, ఆ తరువాత వక భరించలేని బాధకి లోనయ్యే 
వారు - కృష్ణకుమూ3 “వృతశోకాన్ని మరపించటానికి రామాయణ కావ్య 
[(శవణమే మంచి మార్గంగా భావించి ఫకీర్‌ మోహన్‌ ఒక [బాహ్నణ వూజారిని 
(పతిరోజూ ఆమెకు బలరామదాసుని ఒరియా రామాయణాన్ని చదివి వినిపించ 
మని కోరాడు. త్వరత్వరగా మం|తాలు చదువుతున్నట్టుగా చదవటంవల్ల 
కాబోలు, అసలే బాధపశుకోన్న కృష్ణకుమారిక్కి చదువుకున్నది అర్థం 
కాకుండా పోయింది. ఆ కారణంచేత ఆ ఏర్పాటు మానిపించవలసి వచ్చింది. 
ఆ తరువాత ఫకీర్‌ మోహన్‌ సాహసించి తానే వాల్మికి నంన్మృత రామాయ 
ణాన్ని సులభ శెలిలో ఒరియా వపద్యాలుగా అనువదించటం మొదలు పెట్టాడు. 
(వతిరోజూ సాయంతం తన భార్యకు ఆరోజు తాను అనువదించిన భాగాన్ని 
వినిపించేవాడు. . ఇది చక్కగా సౌగింది. ఫకీర్‌ మోహన్‌ |వాసిన (వతి 
పద్యమూ నుస్పష్టంగా ఉండేది. అంతగా చదువుకోని కృష్ణకుమారికికూణా 
వతి విషయమూ చక్కగా బోధవడేది. ఆధునిక హిందూ వాజ్మయంలో 
దాచావు తొలిసారిగా సామాన్యుని భావాలకు (పాతినిధ్యం వహించిన -ఈ 
[వముఖ సాహితీవేత్తకు, చదువు సంధ్యలు లేని నిరాడంబరురాళైన తన 
ఇల్లాలే మొట్టమొదటి (శ్రోత, విమర్శకురాలు, కావటం సమంజసంగానే 
ఉంది, 
రామాయణరచనలో ఫకీర్‌ మోహన్‌ ఒక అధ్యాయం నుండి మరొక 
అధ్యాయాగి కీ ఒక ఘట్టం నుండి మరోఘట్టానికీ సాగుతున్నప్పుడు, మహా 
పురుషుడైన తన భర్త పెదవుల కదలికను గమనిస్తూ కృష్ణకుమారి మౌన 
ed కూర్చుండిపోయెది. శ్రీరాముని అరణ్యవాసఘట్టంలో ఆమెకు 
కన్నిరు కాలువలు క_క్రేది. ఫకీర్‌ మోవాన్‌ రామాయణానువాదంలో మొదటి 
భాగం అచ్చయి రాగానే, కృష్ణకుమారి ఆ పుస్తకాన్ని [పేమతో చేతో 
పట్టుకుని చెమ్మగిల్లిన కళ్ళతో ఇలా అంది- “మనము పోగొట్టుకున్న శిశువు 
కోసం ఇంకా ఎందుకు విచారించాలి * తమ జ్ఞాపకాలు ఈ లోకంలో 
నజీవంగా నిలిచిపోవటానికేగదా, అందరూ తతత ర కోరుకునేది! కానీ, 
ఆ జ్ఞాపకాలన్నీ చాలా కొద్దికాలానికే తుడిచిపెట్టుకుపోతాయి. మన ఈ బిడ్డ 
(ఈ (గంథం) మన టరు చిరస్థాయిగా నిలుపుకుంది! ౨” 
తన భార్య (పశంనలవళల్ల లభించిన (పోత్సాహంతో ఫకిర్‌ మోహన్‌ 
త్యరలోనే రామాయణాన్ని పూర్తిగా అనువదించాడు. రామూయణం తరువాత 


ఫ్‌ళ్లి 


కన భార్యకొరకే మవిభారాతానువాదాన్ని కూడా తలపెట్టాడు గతో 
శతాబ్దపు చివరి దశాజ్డానికి అతడు ఈ బృహత్కార్యాన్ని కూడా పరిసమాప్తి 
చేసాడు. 

ఆయన రచనా పాటవంవల్ల రామాయణ మవోభారతానువాదాలు 
రెండింటికీ ఒరిస్సా |పాంతమంతటాా అఖండకీర్తి లభించింది. అప్పటికే 
రామాయణ భారతాల ఒరిస్సా అనువాదాలనేకం ఊన్నా మూలానికి సన్ని 
హితంగాధారాశుద్ది కో. నరళ శైలిలో ఉన్న ఫకీరొమోహన్‌ అనువాదాల 
వంటివి లేవు. ఒరియా రామాయణ భారతానువాదాలలో ఫకీర్‌ మోహాన్‌వే 
మొదటిసారిగా (వసిద్ధిపొందిన రచనలు ఒక దుఃఖితురాలికేకాక మొత్తం 
జాతికీ ఆత్మానందాన్ని కలిగించిన రచనలవి. 

జాతి ఆధ్యాత్మి కాభివృద్ధికై ముఖ్యమైన ఉపనివత్తులన్నీ పద్యరూపంలో 
ఒరియాలోకి అనువదించే బాధ్యతను ఫకీర్‌ మోహన్‌ తనకు తానుగా పెనవేసు 
కొన్నాడు _ ఈ రకమైన (పయత్నాని కతడే పథముడు. వేదాంతాలలోని 
కిష్టమైన ఆధ్యాత్మికత ఫకీర్‌ మోహాన్‌ అనువాదంలో నరళ్ననుందరంగా ఒదిగి 
పోయింది. ఆ కారణంచేత వకీర్‌ మోహన్‌ ఉవనిషత్తుల అనువాదం, కేవలం 
అనువాదంకాక్క, మనము ఇంతముందు వర్థి ంచుకొన్నట్ల్టుగా అనువాద 
సాహిత్య మవుతుంది. 

రామాయణ మహాభారతాలను, ఉపనిషత్తులను, ఒక వ్యక్తి మాతమే 
అనువదించటం ఆశ్చర్యకరమే! మగా అతడు అసాధారణ పరిస్థితులను, 
దుష్టళ క్తులను ఎదుర్కోవలసిన (వభుత్యోద్యోగి కూడా అయినప్పుడు వారకులు 
నిశే ష్రలవుకారేమో ! ఏదో దైవిక _పేరణ ఉంకేతపు ఇంతటి ఆశ్చర్యకర 
మైన శారీరక మానసిక సాధనలు మానవమాతునికసాధ్యం. ఫకీర్‌ మోహన్‌ 
ఉకేజికుడు. అతని ఒరియా వద్యానువాదాలు విస్తత మైనవి - తన భాష 
న భివృద్ది పొందించాలనే ఆశయమె దీనికంతకూ వరోక్ష (పేరణ కావచ్చును. 
ఫకీర్‌ మోహన్‌ కృషినిమించి మరి ఏ ఒక్కరికృ్ళషీ ఒరియాభాషను అంతగా 
వృద్ధి చేయలేదు. 


ముటముదటి న్హృజనాత్సుక రచన 
లు 
అతని మొట్టమొదటి న్వకం్యత రచన  “ఉతక్కల[భమణంి 
(Travels i Orissa) అతని మేధావంతమైన కల్పనకు మరో నిదర్శనమే 


W—4 53 


కాదు. పాతపద్దతులను వార్చివేయాలన్న కోరికకు రూపకల్పన కూడ ! అకని 
అనువాడాలు |పచురింవబడిన నమయంలో ఇది కూడా (వచురింపబడింది. 
వెనుకటి అధ్యాయంలో వివరింపబడిన  భయాన్‌ విషవ సమస్యల 
నుండి ఫకీర్‌మోహాన్‌ అప్పుడే బయటజడ్డాడు. విష్టవ సంం౦ందర్భంలో 
కియొన్‌యార్‌కి వచ్చిన  బిజటిష్‌ రాజకీయాధికారులకు బలాసోర్‌ 
జిల్లాలోని భదక్‌ వట్టణంలో వీడ్యోలు చెప్పి ఫకీరొమోవహాన్‌ ఆనంద 
ఫూర్‌లోని తన అధికార (వధావ కార్యాలయానికి వనుగుమీద వస్తు 
న్నాడు. అవుడతనికి ఆకస్మాత్తుగా ఒక ఆలోచన తట్టింది. సమకాలిక 
ఒరిస్పా వైభవాన్ని వద్యకావ్యంగా రచిఘే బాగుంటుందని ఆనుకున్నాడు. -ఈ 
ఆలోచన వచ్చినవెంటనే అతడు ఏనుగుమిద అటూ ఇటూ ఊోగుతూనే జేబులో 
నుండి పుస్తకమూ పెన్సిలూ తీసి వాయటం మొదలు పెట్టాడు. ఆనందపురం 
చేరేసరికి సగం పూర్తయింది. మూడవరోజు ముగిసేసరికి అది అచ్చయి 
వచ్చేసింది. 


ఈ వ్యంగ్యకావ్యం ఇప్పటికీ ఒరియా సాహిత్యంలో సాటిలేనిదిగా 
నిలిచిపోయింది. దానిని మళ్లీ ఇంకెవ్వరూ |[వాయలేదు. ఫకీర్‌ మోహన్‌ 
వంటివారుతప్ప మరొకరెవరూ ఈ విధమయిన సాంఘిక - రాజకీయ 
కావ్యాన్ని వాయటానికి సాహసించలేరు. ఈ రచయితకు తెలిసినంతవరకూ 
దీనితో సమానమైన రచన బెంగాలీలోగానీ, హిందీలోగానీ లేడు. అందుచేత 
సేనాపతి “ఉత్కల[భమణం? ఈనాటికి సాటిలేని స్వతంత్ర రచనగా 
పరిగణీంపబడుతోంది. 


ఒరిస్సా అంతటా -ఈ పుస్తకం సంచలనాన్ని కలిగించింది. దీనిలోని 
సమకాలీన వ్యక్తిత్వాల వర్ణనలతో సజీవమైన పలుకుబడులతో, హాస్యాన్ని 
గుమ్మరిస్తూ వ్యంగ్యంగా సాగిపోయే రచన పారకులను కడుపుబ్బ నవ్వి 
స్తుంది. జగన్నాథ దేవాలయంచుట్టూ మూగే చదువురాని *“వండాలనూ, 
(బాహ్మణులనూ - కొద్దిగా ఇంగ్లీషు చదువుకున్నంతమా(తాన తమభాషనూ, 
తమ నంస్క తినీ నిరసించుకొంటూ మంచి హిందువుగా డఊండటంకంు, 
చెడిపోయిన ఇంగ్రీష్‌వాడిగా ఉండటానికే [వయత్నించే “బాబూ” లనూ 
అతడు నిశితంగా విమర్శించాడు. ఆలోచనలేని ఈ రకమైన కోతులను 
విమర్శిస్తున్నప్పుడు, అతడు చదువుకున్నామని భావించే -ఈ బాబూలను 
నూక్ష్ముంగా పరిశీలించాడు. అప్పుడతనికి ఈ రకమైన కోతులవంటి భారతీ 


54 


యులను గమనించినవ్వుడే, ఛార్జిస్‌శార్విన్‌కి మానవుడు కోతినుండి వచ్చా 
డనే ఆలోచన వచ్చిజుంటుందని తి వోచింది. ఆంగ్లభాష మైకంలో ఇంగ్లీషు ళో 
మిడిమిడిజ్ఞానం నంపాదించి తమ మాతృఖాషను నిరసించేవారిని గురించి 
అతడిలా అంటాడు. “చెత్తకుండీలలో విసిరిపారేసిన ఎంగిలాకులు నాకి పొట్ట 
నింపుకునే కుక్కకి సొంత ఇల్లు కావాలనే ఆరాటం ఎందుకుంటుంది??? 


వ్యంగ్య, హోన్య రచన అయిన “ఊత,ల|భమణంి” [(వచురింవ 
బడిన రెండేళ్ళ తరువాత తన భర్తను ఒంటరిగా, నిసృహాయునిగ్యా భగ్న 
హృదయునిగా వదలి కృష్ణకునూరి చనిపోయింది. -ఈ దుర్శరావేదనే, 
అప్పటివరకూ అనువాదకవిగా - సున్నిత హోన్యకవిగా - ఉన్న అతడు 
సమర్థుడైన సృజనాత్మక కవి కావటానికి దారితీసింది. తన వ్య క్రిత్వంలోని 
నూతనాభివృద్ధిని గూర్చి అతని మాటలు : 


“కవిత్వం (వాసే అలవాటు కలగటం నాకొక గొప్పవరం. 
నిజానికీ నా శ్రీమతికి నేను చాలా బుణవడి ఉన్నాను. నా కవితలను 
వివి ఆవిడ ఎంతో ఆనందించేది. అందుచేత ఆవిడను ఆనందింప 
చేయటానికే కవితలు [వాసేవాడిని - ఆ ఆలవాటు ఆమె మరణానంతరం 
అశాంతితో అలమటించే నా మననుకు ఊరటకలిగినూూ కొనసాగింది. (పతి 
దినమూ (పభాత స్నానానంతరం కృష్ణకుమారి నా రామాయణ భారతాల 
నుండి కొన్ని అధ్యాయాలను పరఠించేడి. ఆవిడ మరణించిన తరువాత దుర్భర 
మనసృంకోభాన్ని అనుభవిన్తున్నవ్పుడూ, దురదృష్టం వరించినప్పుడూ 
ఎడతెగని బాధలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడూ పలాయన సాధనంగా 
పద్యాలు (వాసేవాడినిఎొ 


అత్యున్నత మైన విళ ంబెసీనత 


ఫలితంగా -ఈనాడాయన  వద్యాలు కోట్ల సంఖ్యలో కనిపిస్తున్నాయి. 
వస్తువులోని వైవిధ్యం అద్భుతావహం. ఒరియా సాహిత్యంలో అతనికి అనన్య 
సామాన్యస్థానం నంపొదించి పెట్టిన అతని కల్పనాసాహిత్యంకంకు ఈ 
పద్యాలే అతనిని వ్య క్రిక్వంలోని నిండుదనాన్నీ జొన్నక్యాన్నీ వ్యక్తం 
చేస్తున్నాయి. అసంఖ్యాక మైన ఈముక్త కాలలో, ఉన్నతమూ, ఉదాత్తమూ, 
ఆయిన (వతి అంశానికీ స్పందించే విశ్వకవి సొక్షాక్కరిస్తున్నాడు. 


55 


అతని హృదయంలోని ఉదాత్తమైన విశ్వజనీనతకు ఉదాహారణగా 
ఆనుపమానమయిన ోోనుర్లద్వారం ముందున్న ఆత్మలు” అనే కవితను 
పేర్కొనవచ్చు. 

ఈలోకం వదిలిన [వతి ఆత్మా, న్వర్గద్వారంవద్ద లోనికి వవేశించ 
బోయేముందు చకురుడైన ద్వారపాలకుణ్ణి తన దృక్పథం ఏదో ఒక |వత్యేక 
మతానికి చెందిన మూఢాచా రాలను గుడ్డిగా అనునరించటంకాద నీ, మొత్తం 
మానవానికానికంతకూ సంబంధించినదనీ నమ్మతింప చేయాలి. 

మొట్టమొదట న్వర్గ ద్వారపాలకుడు “ముస్లిమ్‌ భక్తుడు” అని 
భూలోకంలో పేకుకెచ్చుకున్న ఆత్మని కలుసుకున్నాడు ఆ ఆత్మ తాను 
నియతితకప్పక రోజుకు అయిదుసార్లు “నమాజు”? చేసేవాడినసీ రంజాన్‌ 
రోజూ౭లో కరినోపవాస |వతాన్ని పాలించేవాడనస్కీ అల్లాదూత అయిన 
మహమ్మద్‌ను తప్ప మరెవరినీ విశ్వాఒంచనివాడననీ |వగల్ళాలు చెప్పు 
కొన్నాడు. “కానీ, నీవెప్పుడైనా, తదితర దేవదూతలైన మోజెస్స్‌ బుద్ధుడు, 
క్రీస్తు మొదలైనవారి ఆశీన్పులు పొందటానికి [పయక్నించావా ?” అని 
దివ్యుశేన అ ద్వారపాలకుడు (పశ్నించాడు. ఆ (పశ్నకు మూఢాచారవరు 
డైన ముస్టిం “ఆ వని నేనెలా చెయ్యగలను ? వారంతా ోకాఫిర్లు కదూ]! 
అన్నాడు. అప్పుడా స్వర్గద్వారపాలకుశు భగవానుని రాజ్యంలో నీవోటివారికి 
స్థానంలేదని ఖండితంగా చెవుతాడు. ఆ తర్వాత ఆలాంటి మూఢవిశ్వాసాలు 
కలవాడే, ఒక వైష్షవుడు వచ్చాడు. అతడు తన మెడలోని తులసిపూసల 
మాలగురించీ తన నిరంతర భగవన్నామ జవంగురించి గర్వంగా 
చెప్పుకొన్నాడు ఆ స్వర్గ ద్వారపాలకుడు ఆ వైవన్షవుని తులసిమాలాలం 
కృతమైన కంరమూ, సగము బోడిగుండు శాలువ కప్పుకొన్న 
శరీరమూ భూలోకంలోనే బూడెద అయిపోయాయని అన్నాడు, 
భూలోకంలో ఉండగా దేవదూతలైన బుద్దుడు, వీనస్‌ మహమ్మద్‌లను 
నిరక్ష్యుం చె మర్ధట౨వల్ల అతనికి కూడా భగవానుని రాజ్యంలో న్థానం 
లేదన్నాడు. ఇతర మతాలకు చెందినవారు కూడా ఈ విధంగానే (వశ్నించ 
బడ్డారు. ఏ ఒక్కరిలోనూ న్వర్గ్యపవేశార్హత కనిపించలేదు. చివరికా న్వర్ల 
ద్వారపాలకుడు భూలోకంలోని మతతత్త్వ సారాంశాల సత్యాన్ని ఇలా 
ఉపదేశిస్తాడు “మానవాళికి (వధానమైన ధర్మాలను _వవోధించటానికై 
ది వుడనేకమంది దూతలను భూలోకానికి పంపాడు. బుద్ధుడు జ్ఞానవైరాగ్యా 


56 


అను జీనస్‌ (పేమను, మహమ్మద్‌ విశ్వాసొన్ని వోధీంచారు. వారంతో 
మానవాళికంతకూ ఆరాధ్యులైన దేవదూతలు, (పేమ ఎశ్వాసాబా, భక్‌ 
వైరాగ్యాలూ మాతమే ఆత్మకు న్వర్గలోక పవేశాన్ని కల్చించగలవు. 
బాహోోచా రాలూ, వరన్నర ద్వేమాలూ, ఆత్మకు ముక్తి నియలెవు. తోటివ్య కిని 
తనకంపే భిన్నుడిగా భావించేవానికి నముచితస్థానం న్వర్గంలోకాదు, 
నరకంలో! 


లోకజ త 
ద్ద 


ఫకీర్‌ మోహన్‌ కవిమితులైన రాధానాథ్‌ మధునూదనులు కవితాత్మక 
మైన వన్తువును మాత మే స్వీకరించేవారు. అంతగా బడిచదువులేని ఫకీర్‌ 
మోహన్‌ మనోభావనలు పండిత నం[పదాయాలచే [వభావితం కాలేదు. 
(గంథాలద్వారాకాన్సి గురువులనుండి నెర్చుకొనికాన్తి సాహిత్యాధ్యయనంచే సే 
అవకాశమే అతనికి రాలేదు. _ఆ కారణంచేత తనకు వచ్చిన ఆలోచనలనూ, 
భావాలనూ కలిగిన అనుభూతులనూూూూఅత్యంతసహాజంగా వ్య క్రీకరించేవాడు. 
సులభ గాహ్యత అతని ధ్యేయం. పొండిత్య(వకర్ష కతడు [పాధాన్యం ఈయ 
లేదు. వికసించే అతని మేధ ఎప్పటికప్పుడు తన పారకులకూ సమకాలిక 
జీవితంనుండి ఏదో ఒక సందేశం అందివ్వటానికి సంసిద్ధంగా ఉండేది. 
మనలో చాలామందిలాగకాక, నతాాన్నీ ధర్మాన్నీ న్యాయాన్నీ నిర్భ 
యంగా చాటిచెప్పే ధీరత్వం అతనికి ఉంది. దానివలన వచ్చే పరిణామాలను 
అతడు లక్ష్య పెశ్రువాడు కాదు. గయ్యాళి కవివత్ని” నుండి వతివరిత్యక 
జోసెఫిన్‌ కన్నీటివరకూ; లేక కర్షకుని కష్టగాథలనుండి బాల్యవితంతువు 
బాధలవరకూ అతని ఇతివృత్తాలలో వైవిధ్యం ఉండేది. జపాన్‌ సాధించిన 
వినూత్న విజయాలనతడు తన పద్యాలలో (స్తుకించాశు. వాటిని తన 
దేశీయులకు ఉదాహరణగా చూపాడు. జపానునుండి కేబడిన దిగా భావింవబడు 
తోన్న “వాస్నహానా (౧౪౮౩౧౭౧6౧4) పుష్పసుకుమార సొరభాలను 
వర్ణిస్తూ మనసారా గానం చేసాడు. జపానీయుల నంస్కృతి, క్రమశిక్షణ, 
తాత్వికదృుకృధమూ అతడిని ముగ్దుణ్ణి చేసాయి = వండుమునలి వయసులో 
నహితం గసనూర్యూశుదయించే ఆ భూమికి |[పయాణం కావాలనుకున్నాడు. 
భారతదేశమే పతివతలకు నిలయమనే అహంకారాన్ని అణచటానికి 
కాబోలు అతడు రోమను సతి లూక్రిషియా (LUcret[2) పాతివత్యాన్ని 


ఫ్ర్‌/ 


వర్లీన్తూ ఒక కావ్యం (వాసొడు. క్రియోపాతాగురించి కూడా అలాంబికావ్యమే 
వాసాడు. ఎంతటి విచక్షణగల వపురుషులనయినా, తమ కడగంటి చూపు 
లతో కట్టిపడవేయగల సుందరీమణలమూలాన ఒకప్పుడెంతో శ క్రిమంతు 
లైన ““టాలెమీ””లు (Ptolemis) *“టార్మిన్‌లు”? (TarqUuIns) నంపూ 
రంగా తుడిచి పెబ్టుకుపోయాద నే చారితక సత్యాన్ని ఈ కథానాయికలిరువురి 
జీవిత చరిత్రలచ్వారా ఆవిష్కరిస్తున్నాడు. ఫకీర్‌ మోహన్‌ శ్రీకృష్ణుడు జీనస్‌ 
(కీస్తు తుకారామ్‌ మొదలైన వారిపై పద్యాలు (వాసాడు ఎండిపోయిన 
పలానవృక్షము””; ““జంటపావురాలూ”; రాలిపోబోయే ఎండుటాకు చివరి 
(పతివింబము””; మొదలైన కవితలు కూడా |వాసాడు, 


నిరాడంబర యువలతిశకై క న్నరు 


పురాణాలు ఉపనిషత్తులు అన్నిరకాల అంశకౌల_ పెనా అంతులేనన్ని 
కవితలూగల ఫకీర్‌ మోహన్‌ వద్యోపపంచంలో, అతడు తన పితామహి 
కొరకూ (డియమైన ఇల్లాలు కృష్ణకుమారికొరకూ వరికపిన్తూ (వాసిన 
పవద్యాలె పారకులను అమితంగా కదిళిస్తాయి. అవ్యక్తమైన ఆతని ఆత్మ 
నంగీతం అందరి హృదయాలలోనూ (వతిధ్వనిస్తుంది. కృష్ణకుమారికి అంకి 
తంగా (వాసిన “పుషృృమాలి లోని వద్యాలు [పపంచంలోని వ్మిపాంతంలో 
నయినా నిజమైన (పేమికుల హృదయాలను రసాద్దంం చేస్తాయి. 


కొన్ని మొదటి వంక్తులు : 

సుందరి కృష్ణకుమారి 

నా జీర్లకుటీరానికి రాణీ - 

నా [పపాణసఖి - నన్నెడబాయని (పేయసి 
వా తోడునీడ - వా కంటివెలుతు 

నీ ఎడబాటుతో = 

నీ సద్దుణాలన్నీ - 

నా అణువణువునా లీనమయాష్ధయి యా 
నిన్ను మించిన సతీలలామ, 

లేదు నాకు, ఈ బీవితంలో, 
నీకంయి మిన్నగా మరెవ్వరూ, 


58 


(పొణవతి కర్పితులు కాలెరు, 
వినీలాకాశంలోని 

సూక్టచందుని సాందర్యమూ; 
నవవికసిత వద్మాలపపై, గులాబుల పె, 
మెరిసే మంచు ముత్యాలూ; 
దివ్యులలో కలిసిన నీ కనులు వర్షించే 
కన్నీటిముందు వెలతెలపోతాయి. 

నీ వదన [పశాంత సౌందర్యమే 
విశ్వాంత రాళాల వ్యాపించినజేమానని 
వ(భాంతి పొందుతున్నాను. 


ప్రశాంత నిశాంత నమయాన, 

మేడ పెన్యో, 

తోటలోనో, 

మనమిద్దరమే, 

ది వ్యకాంతులు అన్ని వైపులా వెదజల్లుతూ 
ఆకాశాన అబ్బనల్లన తేలియాడే 
తారాచందులను తన్మయత్వంతో చూస్తున్నప్పుడు = 
ఆ మధురక్షణొాలలో, 

మనం సహితం - 

పన మెరిసే చుక్కాలలాగే 
జంటచుక్కలమని 

అనుకున్నాను! 

అవును, కదూ! 


“నన్ను దుఃఖసము[దంలో ముంచి ఆమె చిరునవ్వులతో వెళి 
పోయింది.” ఈ ఆ నగుమోమును తిరిగి చూడగలనా ? ““నా పియురాలు 
లేని వెలితిని ఎవరు పూరించగలరు ?”” అనే పద్యాలు పరితప్త హృదయపు 
లోతులనుండి వచ్చిన ఉద్వేగపు పొంగులు, ఉన్నత కవితాహృదయం కళ 


59 


వాడే తన (పియుకాలి పాదాలముందు ఈ రకమైన [పణయగానాన్ని 
వినిపించగలడు. 


బౌద్ద పురాణగాథలు 


నర్యమత నమన్యయంగల ఫకీర్‌ మోహన్‌ హృదయం బౌద్దం వైపు 
ఆకర్షింపబడటంలో ఆశ్చర్యం లేదు, ఒరియా వాజ్మయానికి ఎన్నెన్ని (వకియ 
అనో, మొదటిసారిగా అందించినట్వగానే, బౌద్దమతానికి సంబంధించిన 
మొట్టమొదటి పుస్తకం కూడా అందించాడు. అ బౌద్ధపురాణంలో బుద్దుని జీవిత 
చరిత అతని ఉదారాశయాలూ ఊన్నాయి. సుదీర్ణమూ నమగమూ 
అయిన పిరిక కూడా ఉంది. అర్హశ తాబ్టీ గడిచినా, ఆ పుస్తకానికి తగిన 
గుర్తింపు రాలేదు. అశ్వఘోషుని “బుద్ధచరితి”, కర్తృత్వం తెలియని “లలిత 
విస్తారం”, విశ్వావిఖ్యాతి పొందిన నర్‌ యొడ్విన్‌ ఆర్నాల్డ్‌ గారి “లెట్‌ ఆఫ్‌ 
ఏసియా?” - మొవలైన రచనలవలె ఇతని ోబౌద్దావతార కావ్యాన్ని 
న్యతంత రచన అనటానికి వీలు లేదు. అనేక ఒరియా కావ్యాలవలె -ఈ 
కావ్యం కూడా అనేక కట్టుక థలతో నిండినదైనా, వివిధ ఛందోరితులలో నడిచి 
చారిత్రక విశ్వవురుషుణ్ని అభివర్థిస్తూ జీవితంవట్టా, మతంపట్టా ఒక తొ_త్సిక' 
దృక్పథాన్ని. |పదర్శించటంవల్ల నిశ్చయంగా కొత్తబాట  వేసిందనే 
అనుకోవాలి. 


గయ్యాళి భార్య 


“కవిగారి గయ్యా లిభార్య?”? అనే అతని పద్యకావ్యంలో, కవులకు 
భార్యలై, ఎల్బప్పుడూ అసంతృప్తితో కుమిలే, దురదృష్టవంతులైన స్త్రీల 
బాధలు [వతిధ్యనిస్తాయి. అంతే కాదు. అన్ని దేశాలలోనూ, అన్నికాలాల 
లోనూ, నరన్వతీ పుతులనుభవించే దుర్భర డారిద్యం కూడా కనిపిస్తుంది, 
అ కవితలోని కొన్ని వంక్తులకంకు ఈ అధ్యాయానికి మరొక మంచి 
ముగింపు ఉండదు. “కవితో కవిపత్ని ఇలా అంటుంది -9 “ఈ ఇల్లు 
అనబడేది ఎంతటి శిధిలా వస్థలో ఉందో మీ కళ్లకు కనబడటం 
లేదా? పొయ్యిమీద కుండ ఎక్కించటానికి నాలుగు డబ్బులకైనా 
తెచ్చిసుట్టలేని, ఆ వర్గాలూ ఛందాలూ తాళాలూ అంటూ ర్యాతింబగళ్లు 
వాటిలో మునిగితేలుతూ నేను ఎంత ఏడ్చిమొత్తుకున్నా, నా గోల పెడచెవిని 


60 


పెట్టటానికి మీకెంత సాహానం?  (వాయడానికి ఏళ్లెదని నేనెవుడూ 
అంటున్నా, ఎందుకా పిచ్చివాతలు (వాస్తున్నారు? మన చుట్ట 
వారంతా మరెన్నో తెలివైన మాశాలలో ధనధాన్యాలూ, వన్తువాహనాలూ, 
నంపొదించుకోవటం కళ్ళకి కనబడటంలేదా? అదంతా మీరు చూడ లేకపోతే 
మీకనలు బ్యురంటూ ఉందా? ఈ దిక్కుమాలిన పద్యాలు ఎవడికి కావాలో 
చెప్పండి, దయచేసి? -ఈ పిచ్చిపిచ్చి పద్యాలు (వాసేవ్యననంలొంచి బయట 
పడమని చెప్పిచెప్పి నా [పాణాలు పోతున్నాయి. అప్పులవాడు నిన్ననే వచ్చి 
నా ముఖంముందే చివరిసారిగా బెదిరించి పోయాడని తెలుసుకోండి, కాస్త! 
ఇంకా మీరలా ఓమూలకూచుని ఆ పాడువద్యాలెలా (వానుకుంటున్నారో, నా 
ఊహకందటం లేదు !*? 


nf 
"20 
nM 
Fn 
Cc 





ఒక మహానిర్మాత ఆవిర్భా కన 


ఒరియా కల్పనాసాహిత్యాన్ని (పారంభించినవాడు, ఆ సాహిత్యంలో 
(పముఖుడూ అని ఒరియా అంతటా ఫకీర్‌ మోహన్‌ గౌరఏవంకబడేవాడు. 
కానీ అయిదు వదులు దాటేవరకూూ-ఈ|వక్యేక మైన |వతిభ తనలోఉన్నదన్న 
పరిజ్ఞానమే అతనికిలేదు. చాలాకాలంవరకూ అతడు తన భావాలు పద్యం 
ద్వారానే వ్యక్తపరచేవాడు. అతడు గద్యంకాని, కథలుకాని, [వాయలేదని 
కాదు. అతడు కొద్దిపాటి జీతం తెచ్చుకునే బడిపంతులుగా ఉన్నప్పుడే, 
అతడు బలాసోర్‌లో ఒక అచ్చుయం(తం స్థాపించి, సాంఘిక దురాచారాలను 
ఖండిస్తూ, తన ఆధునిక భావాలు (పచారంచెయ్యటానిక్రి వ్యతికలు కూడా 
(పచురించేవాఢడని, మనం తెలుసుకున్నాం. 


ఆ రోజులలో బెంగాలీ షతికల' ప్రాచుర్యానికి కథలు వధాన కారణ 
మని [గహించి, అతడు ఆసాహీతీ [వ్యకియలోకూడా సాధన |పొరంభించాడు. 
గత శతాబ్ది. అర వైలలో బహుశ? మొట్టమొదటి ఆధునిక ఒరియా కథను 


61 


6ళటోధదాయిని అనే కన సారన్వత వ(ికలో (వచు3ంవాడు. డాని కేకు 
66లచ్చ మన్య” (Lachhamania}. కాన అది ఇప్పుడు లభ్యం కావటంలేదు. 
1871 ను-డి 1896 వ నంవకత్పరంవరకూ పొతికేళ్ళు ఫకీర్‌ మోవాన్‌ 
తీరికలేని పొలనాథధికావగానో, లేక ఆర్ధిక స్తోమత లీని నిరుద్యోనిగానో, ఉండి 
పోయాడు. అతడు రోగిష్టివాశు కూడ! సేనావతి పెన్‌ దాని న్లావపకుడు 
బలాసోర్‌ పట్టణాన్ని విడిచి నదవకాశాలకోనం విశాల విశ్వంలోకి [వయాణం 
కావటా 3కిముందే, మూసివేయబడింవె. అతడు (పొరంభించిన వ్యతికలు 
మరొకరికప్పగించఒడ్డాయి = కానీ, త్వరలోనే అన్నీ ఆగిపోయాయి. 


అతడు ఐలాసోర్‌ వదిలిన పాక సంవత్సరాలలోనూ లచ్చమన్య 
వంటి మరోకథ రాలేదు - అనేక సంఘటనలచేతాా నన్నివేశాలచేతాా పేరి 
తుడై _(వాసిన పద్యాలు మాత్రం చాలా ఉన్నాయి - ఆ విషయం మనం 
చర్చించాము. 

ఫకీర్‌ మోహన్‌ నిలకడలేని పరిపాలనాధికార ఉద్యోగాలనుండి విర 
మించుకున్నాక కటక్‌లోని కొత్తపక్టతులలో కట్టిన “గాథైెన్‌ = హౌస్‌ 
{Garden - house) లో స్టిరవడ్డాడు ఆ నమయంలో ఒరిస్సా సాహిత్యక 
తయమైన ఫకీర్‌మోహాన్‌్‌ రాధానాథ్‌, మధునూదనులకు మికుడూ, 
ఒరిస్సాలోని ,వముఖ నంపొదకుశూ అయిన విశ్వేనాధకర్‌ “ఉత్మల 
సాహిత్య - *? అనే ఒరియా మానవతికను కటక్‌నుండి వెలువరించేవాశు. 
తానందించే సాహిత్యం అందరినీ ఆకర్షి ంచటానికి విశ్వనాధ్‌ అన్ని వెవుల 
నుండీ, కథలను అహ్వానించేవాడు, ఫకిర్‌మోహన్‌నికూడా (వపయత్నించమని 
అతడు కోరాడు. ఇదే అద్భుత ంగా ని[దాణంగా ఉన్న ఓక మహాపురువుణ్ణి 
మేల్కొలిపింది. 


అప్పటినుండి, 1918 లో మరణించేవరకూ, ఫకీర్‌ మోహన్‌, కథలూ 
నవలలూ, (వాన్తూనే ఉన్నాడు. ఆ రకమైన రచనలు చిన్న వయనులో 
చేసి ఉంశకే, ఎవరికైనా ఎంతో లాభించి ఉండేది. సాహిత్యంలో అనన్య 
సామాన్యమైన కథల నాతడు న్నష్టించింది, బాగా “పెద్ద వయనులో! 
కుటుంబ సభ్యుల కృతజ్ఞతా పూర్వకమైన గౌరవాదరణలను ఆశించే, ఆ 
విశాంతి దినాలలో అతడు తన గృహజీవితంలో దారుణమైన అశాంతిని 
అనుభవించవలసి వచ్చింది. కనీసం కటక్‌లోని స్నేహితులతోనూ, సాటి 


62 


ఉద్యోగులకోనూ, సాహితీ స్పర్ధశ్రెనా అతనికి తప్పలేదు. కొడుకూ-కోడలూ 
రావటంతో ఆ కుటుఐబ 'పెద్దతానెంతో అనువుగా నిర్మించుకాన్న కటక్‌లోని 
తోట బంగళొను వదలి, బలాసోరొలో వది నంవకత్పరాలు ఒంటరిగా గడవ 
వలసి వచ్చింది. అదృష్టవశాత్తూ అక్కడ కూడా అతడొక ఇల్లు కట్టు 
కున్నాడు. అశాంతిమయమయిన అతడి ఏకాకి రోగిష్టి వృద్ధావ్యపు దినాలలో 
అతడు రచించిన గద్యావద్య ఆ రచనలన్నీ, కటక్‌లోనూ, బలాసార్‌లోనూ 
ఉన్న -ఈ రెండు గృహాలలోనూ రచించాడు. ఇది [(పధానంగా ఆనాటి 
[ముఖ సాహితీ మాన వషతికలైన “ఉత_ల సాహిత్య” “ముకురి? 
సంపాదకుల అభ్యర్భనల మై రచించినవే ! 


అతడు (వజల భావములో రచించాడు 


ఫకీర్‌ మోహన్‌ కథారచన మొదలుపెళ్టు నాటికి బెంగాలులో గద్య 
రచనలు కొన్నాళ్లు వెలిగి ఆరిపోయాయి. పియరే చందమి[త, (Peary 
Chandra Mitra) ఆక్షయకుమార్‌ దత్తా, (Akshoyakumar Dutta) 
-ఈశ్వర చంద వద్యాసాగర్‌, (lswar Chandra Vidyasagar) భూదేన్‌ 
ముఖర్జీ, (Bhudeb Mookerjee) బంకించం[ద, (Bankim Chandra). 
మొదలైనవారంతా మరణించారు. -ఈ బెంగాలీపండితుల రచన లన్నింటితో, 
ఫకీర్‌ మోహాన్‌కి బాగా పరిచయమున్నదడని మనం భావించవచ్చు. అంతగా 
చదువుకోని ఈ మేథావి ఆ పండితుల [వభావానికి లోనుగాక పోవటమే, 
అతని వచన రచనలను (పత్వేకించి రాణింవ చేసింది. పొతకాలపు పద్ధతు 
లకు నంపూర్ణంగా స్వస్తి చెప్పి అతడు తనదైన రాచబాట వేసుకున్నాడు. 
వస్తువులో, శైలిలో ధ్యేయంలో, తన మౌలికతను నిలువుకున్నాడు. రెండు 
సంవత్సరాల (ప్రాథమిక విద్య మాత్రమే నేర్చుకొన్న వఫకీర్‌మోహాన్‌, కల 
కత్తా విశ్వవిద్యాలయంలో (పాచ్య పాశ్చాత్య విద్యలన్నీ శా స్ర్రీయంగా నేర్చు 
కొన్న బెంగాలీ మేధావులకు పోటిగా నిలబడవలసి వచ్చింది. అయినా, 
అతడు తన రచన అన్నింటిలోనూ, సమంజనమైన అధునిక భావాలను 
స్వీకరిన్తూ, సమాజానికి పుండులాంటి వంశపారంపర్యంగా పరులమె ఆధార 
పడి (బతికే పూడొరి వనాన్ని దుయ్యబశుత్యూ ఇతర సాంఘిక దురాచారా 
లను ఖండిన్తూూ స్త్రీ స్వాతం[త్యాన్ని సమర్థిస్తూ, భారత జాతి వెన్నెముక 
అయిన కృషివలుని స్థితిగతులు బాగుపడాలని వాదిన్తూ పవిత్ర మానవతా 


వాదిగా (వకాశించాడు. అర్హ్శశతాద్దకి పైగా భారత రాజకీయకంగంలోనూ, 


చు 
ఆధునిక భారతీయ సాహిత్యంలోనూ “*వజలకోనం” అంటూ వినవస్తున్న 
ఆత్మవంచనతో కూడన నినాదాలకు భిన్నంగా ఈ ఒరిస్సా మేథావి _వజల 


గురించి [వజల భాషలో నిజంగా |[వజలకోనమే తన రచనలు చేనాశ్యు 
ఆత్మవంచనావరులైన ఈ ““_వశాకవుి”ల రచనల్లో ఒక్కవాక్యామైన్నా 
పజల హృదయాలలో (వవేశించటం మాట అలాజంచ్కి పండితులనైనా 
మెప్పించ లేక పోయింది. ఫకిక్‌ మోహన్‌ గద్యపద్యరచనలన్నీ ఏ కాలంలో 
నయిస్మా ఒరిస్సాలోని ఏ [పాంతంలోనయిన్నా [గామ్‌ణుల హృదయాలలో 
నిలిచి ఊంటాయి. 
(గామ్య భావ 

సారన్వతంలో శిష్టభావనేకాక, _ విద్యావిహీనుల (గామ్యభాషను 
కూడా (వపయోగించటాన్ని గూర్చి తెలుగు, బెంగాల్కీ మొదలైన భారతీయ 
భాషలలో ఉన్నన్ని వాదోవవాదాలు ఒరియాలో లేవు. ఫకీర్‌ మోహన్‌ 
అందుకు [పథాన కారకుడు. వాస్తవానికి రాధానాధ్‌ రే మధు నూదన రావులు 
నమకాలిక బెంగాలీ శైలిని తలపింపచేన్తూ శిష్ణభాషను పారకుల కనువుగా 
నంస్కరించారు. కానీ సారస్వతరంగంలో ఫకీర్‌ మోహన్‌ (వదర్శించిన 
ఆశించని అసాధారణ సాహసం సాహితీ నంన్క్మర్తల మనుకొనేవారికి దారుణ 
ఘాత మయింది. ఫకీర్‌మోహాన్‌ కథలలోని [గామీణ జీవిత వాస్తవిక 
చిత్రణ ఒక్కసారిగా పారకులను ఆకట్టుకొంది. “*అలాలెర్‌ ఘూ రెర్‌ దులాల్‌ *౨ 
(చెడిపోయిన గొప్పింటి బిడ్డ), *హ్య్యూబఒర్‌ పెంచర్‌ నక్ష (గమనిస్తున్న 
గుడ్డగూబ చెప్పిన కథలు మొదలైన రచనలలో, యాఖైలలోనూూ అరవైల 
లోనూ బెంగాలీలలో, ఈశ్వారచం[ద విద్యాసాగర్‌ మొదలైనవారి ఉన్నత 
స్థాయినుండి కొంత దిగివచ్చి కలకత్తా మాండలికంలో రచన చేసే 
పయత్నాలు జరిగాయి. కానీ, 1897 లో ఫకీర్‌ మోహాన్‌ కథలూ నవలలూ 
[పారంభించేనాటిక్రి ఆ [పయోగాలు కూడా బెంగాలులో వూర్తిగా మరుగున 
పడిపోయాయి. ఫకీర్‌ మోహన్‌ ఒరియాలో సాధించిన దానికి సమానమైనది 
వెంగాలీలో సార్థకనామమున్న రామక్ళష్ణ పరమవాంన “కథామృతం?” 
మ్మాతమే ! ఫకీర్‌ మోహన్‌లాగే పరమహంస కూడా |వజిల మధ్యనుండి 


(వపభవించాడు. బాహ్యా(వపంచంతో అన్నివిధాల అనుబంధాలూ ఉన్నా, 
వారి అత్మలు నిరహంకారముగానే నిలిచిపోయాయి. 


64 


సామాన్యజనుల భాష పై సాటిలేం? అధి ఠం శంపొదించిశా, అర్హ 
శతాబ్దికి ము దే, 6 కాలె "డ్డ అ వరులు తమ "* లిరికల్‌ బా డ్స్‌ 99 
(Lyrical 8211669) ఊపోద్దాతంలో చెప్పుకొన్నబ్లు సాహితీ సాంవ రాని 
కంతకూ అడే ఆధారమని [వకజటింవలేను ఫకీర్‌ మోహన్‌. వాన్తవాగికి సే 
వతి వివిధ జెలి దికులయమై తన అధికారం (వదర్శింవాడు. అవనరాని- బట్టి 
అతడు ఆలంకారిక భాషనూ వాడాడు. కోట్లాది సామాన్యుల జాతియ ను 
కారాన్నీ ఉపయోగించుకున్నాడు. 


4 


ల 


జాతీయ గద్య కావ్యం 


ఫకీర్‌ మోహాన్‌ కథలు, నవలలో ఒక నిర్ణ క_పణాళికలేకు ంశా అసంఖాంు 
కంగా వెలువడినా వాటిలో అద్భుతమైన నమ గతి (శద్దగా అనున 
రింవబడిన మహత్తర వణాళిక్క అనేక ఛాయలతో విస్తతమైన నేవధ్యమూ, 
చివరకు నర్వజనుల నమగన్యరూవమూ మనకు కనిపిస్తాయి అకని (వసిద్ధ 
నవలలు నాలుగు అనేక చిన్న, పెద్ద, కథలు; సెర్వాన్టిన్‌ (వాసిన 
“డాన్‌ క్రిక్పోట్‌*” (00౧041౫019) లో స్పానిష్‌వారి జాతీయ జీవితాన్ని 
(పతిబింబించినట్టు, రెండు శతాబ్దుల ఒరియా జాతీయ జీవితానికి అద్దం 
వట్టాయి = లెనిన్‌ గాంధీలు సామాన్యుని సాంఘిక రాజకీియరంగాలలోకి 
(పవేశింవచేయక పూర్వమే ఇకడు సామాన్యుని సాహితీరంగంలో శోభింవ 
చేసాడు. అయినా అతడు తన విస్తృత పరిధిలో సాంఘిక వర్గ భేదాలను 
విస్మరించలేదు. సామాన్యునిమీది అతని పేమ అవాస్తవికమైన సాంఘిక - 
ఆర్థిక మూఢ విశ్వాసా లనుండికాని, నినాదాలనుండికాని, జనించింది కాదు. 
అతనికి సామాన్య మానవుడు వర్గమకతాతీతమైన అతని నంపూర్ణ మాన 
వత్వంలో - విలినమయిన ఒక భాగం, అందుచేత ఫకీర్‌ మోహన్‌ పారకులు 
రాజు౭నుండి పాకీవారవరక్కూ ఆదర్శ నాయికానాయకులనుండి వంచకులూ, 
దుర్మార్గులూ వరకూ, అన్నిరకాలవారిని కలనుకుంటారు అతని నిష్పాక్షిక 
దృక థం అటు (గామిణులలోన్యూ ఇటు నాగరకులలోనూ, దషు నూ, 
వంచకులనూ, మూర్చులనూ, ఎత్తిచూప్పతుంది. మన (గామాలనుగూర్చి 
ఆయన కాల్భనిక ఉహాగానాలేమీ చెయ్య లేదు దురదృష్టవశాత్తూ అలాంటి 
ఊహాగానాలింకా మనలో ఊన్నాయి, ఆధునాతన భారతంలో టాగూర్‌ 


65 


త ర్వాత _కాంకద్భుష్టి గల సాహికీనే క్తగా ఫకీక్‌ మాహాన్‌ని చెవుకోవచ్చు - 
విశాలమైన అతని మానవకావాదానికి భంగం కలిగించే ఏ సంకుచితత్వానిక్రీ 
పి విధమయిన కవటానికి అకడు లోనుకాడు. 





జీవితాన్ని యథాతథంగా చూపించే దర్పణం 


[(పధానంగా వాస్తవిక దృక్పధంకల ఫకీర్‌ మోహన్‌ తన చుట్టూ ఉన్న 
జీవితంలో పారకులకు వివరించవలసిన విషయాలుగా ఏవైనా తనకు ఆసక్తి 
కలిగించినప్పుడ్తే కాగిషంమీద కలం పెస్టేవాడ. ఆందుచేక ఆతని కల్పనా 
సాహిత్యంలో చాలాభాగం కంటికి కనిపించని వాస్తవిక సంఘటనల నాధా 
రంగా చేనుకున్నదే! 


తిరిగి ఎలుక వై పో | 


ఉదాహరణకు ఆతని న్యుపసిద్ధ కథానిక “తిరిగి ఎలుకవైపో !”” 
(Be a rat again) తీసుకుందాం. ఒక జిల్లాలోని పట్టణంలో ఒక ఉన్నత 
(శేణి గుమాస్తా ఉద్యోగి ([గామంలోని మంగలి కులానికి చెందిన వ్యక్తిని 
తన [|వత్యేక సేవకుడిగా నియమించుకున్నాడు. అతడు ఆజానుబాహువే 
కాక తెలివైనవాడు. అన్ని వనులకూ ఉఊవపకరించేవాడు. “ఈస్టిండియా 
కంపెనీ” కొత్తగా వచ్చిన రోజులలో ఉవ్వుశాఖలో (గామీణులయిన కావలా 
దారులు కావలసి వచ్చింది. మన గుమస్తాగారి అఖిమానపాతుడైన మంగలి 
తనకొక ఉద్యోగం ఇప్పించమని య౫మానిని [పార్థించాడు, యజమానికి 
ఉన్న అధికారంవల్ద ఆపేద మంగలిక ఒక ఉద్యోగం వచ్చింది. మారు 
మూల గ్రామానికి ఉద్యోగిగా వెళ్ళాక ఆ సేవకుడు “*అఫీను యూనిఫాం 
వేనుకున్నాడు. అక్కడితో అమాయకులైర వల్లైపజలకు ఆతడు సర్వశక్తి 
సంపన్నమైన “సర్కారులో ఒక భాగంగా కనిపించి అతనిస్థాయి సెరిగింద్ది. 


66 


లకూ ఒక నౌకరును కుడదుర్చుక 
అతడు తన కులం పోతుంవన క en - చిమూదాద్‌ చాలు 
కడగటం మానేసి ఆ తన్వాక తన కులంవాళ్ళా ఒ క్తిడివల్ల పనిచెయ్యటం 
పూర్తిగా మానుకున్నాడు. కి వచ్చిన మంగలి జమాదార్‌ ఈ సాంఘిక 
ఆమర్యాదను క్షమించ లేకపోయాడు. ఎంతోకాలం కాకముందే గొల్లవాడు 
రాహన్యంగా ఉద్వు తయారుచేస్తున్నాడని ఆరెస్టు చేయించి, విచాకణకై 
[ధాన కార్యాలయానికి పంపించాడు, -ఈ రకంగా ఒక్కదెబ్బతో రెండు 
పిట్టలను కొట్టాలనుకున్నాడు. ఒకటి ఎదురు తిరిగిన యువకుడిమిద వగ 
తీర్చుకోవటం, తద్వారా (గామాని కంతకూ పారాన్ని నేర్పటం రెండు : 
ఉస్పు దొంగను (వభుత్వానికి వట్టి ఇచ్చినందుకు బహుమతి నందుకోవటం. 

ఈలోగా అహాంకారం తలకెక్కిన మంగలి (గామ పూశారినే అవమా 
నీంచటానికి సాహసించాశు. అవమాగింపబడిన వృద్ధ |బాహ్మణుడు రోష 
పూరికుడయినా నిశ్శబ్దంగా “తిరిగి ఎబుకవు అయిపో! అసి ఆ తక్కువ 
జొతివాడిని శపించటం కంకు ఏమీ చెయ్య లేకపోయాడు. 

విచారణ జరుపుతోన్న మేజిక్టుట్‌ కేను కొట్టివేసి ఆ పేద గొల్లవానిని 
విడుదల చేసాడు. కాని, ముంపు ముందు ఇలాంటి కేసులలో చిక్కుకోవలస 
వన్తుందని భయవడిన (గామిణులు నర్వశక్తి నంవన్ను డైన *జమాదార్‌ 
సా హెోట్‌*”కి న్యాయ విచారణల చికాకుల నుండి తప్పించుకోవటానికి రాజీ 
మౌర్గంగ్యా క్రమం తప్పకుండా కొంత డబ్బు చెల్లించడానికి ఒప్పుకున్నారు. 


ఇది చాలా బాగా సాగింది. కానీ, జనుల భయాలను ఆధారం చేను 
కుని ఉప్పు విభాగంలోని కావలాదారులందరూ (వభుత్వాదాయం తీవంగా 
దెబ్బతినేటంతగా అవినీతి మార్గాలలో ధనం సంపాదిన్తున్నారని |పభుత్వానికి 
తెలియవచ్చింది అందుచేత అధికారులు అవినికికి పాల్పడిన వారిని పట్టు 
కోవటానికి (పత్యేక వరిశీలకులను నియమించారు. మొట్టమొదట వట్టుబడిన 
కొద్దిమందిలో మన మంగలి జమాగార్‌ ఒకడు._వఫలితంగా అతనికి 
ఉద్యోగం పోవటమే కాక జైంు శిక్ష కూడా పడింది. 

ఆ రోజులలో జైలుశిక్ష దారుణమైన సొంఘిక పాపకార్యంగా భావింప 
బడేది. అత్యధిక వ్యయ (వయానలతో కూడిన [పాయ శ్చిత్తకాండతోకాని 


67 


దానికి వరిహోకం ఉండేదికాదు. కోర్తులకళూ, [(పొయశ్చిత్తాలకూ అయిన ఖర్వు 
లతో, జైలునుండి ఒయటవడ్డ “మంగలి జమాదార్‌*” నిరుపేదగా మారిపోయి 
“తిరిగి ఎలుకవుగా మారిపో!”” అనే (బాహ్మాణుని శాపాన్ని నిజం చేస్తూ తాత 
ముత్తాతలనాబి మంగలి వృత్తినే కిరిగి [పారంభించాడు. 

ఫకీక్‌ మోహన్‌ ఈ కథను కల్పించలేదు. (బాహ్మణుల శాపాను 
(గహ సామక్చా)న్ని (వతిపాదించే వ్యకి కూడా కాదతడు, (బావ్మాణ 
మంగలులిడ్దరూ హిందూ సామాజిక వ్యవస్థలోని రెండు వపరన్పర విభిన్న 
వర్గాలకు _పతినిధులు. నడమం[తవుసికితో తలకతిరిగిన వ్యక్తులు ఎంతెంతగా 
ఎగిరెగిరి పడతారో చూవటానికి కథలో వీరి పరస్పర సంఘర్షణ (పవేశ పెట్ట 
బడింది. ఫకీర్‌మోహన్‌ ఇతర కధలలాగే, ఈ కథకూడా అతిత్వరగా 
మారే, తన పరినరాలను ఆధారంగా చేసుకొని వాయబడ్డ దే! జాన్‌ వీమ్స్‌ తన 
అక్కకధలో వివరించిన గత శతాబ్దపు డెజబ్రైలలో బలాసోర్‌ జిల్లాలోని 
ఉప్పు వరిశ మకు నంబంధించిన అతని అనుభవాలు ఈ విషయాన్ని రుజువు 
చేస్తాయి. ఉదారుడైన ఈ (బిటిష్‌ ఆధికారి గాంధీకంటె ఒక నంవత్సరం 
ముందుగానే, భారతీయులకు తమ ఉఊవ్వు తాము తయారుచేనుకునే అధి కారం 
ఉన్నదని సానుభూతితో ([వకటించాడు. 


లచ్చవు (1200022002) 


ఫకిర్‌ మోహన్‌ నవలలలో కొన్నింటి ఇతివృత్తాలలో ఈ రక మైన 
వాస్తవికతను పరిశీలిద్దాము. ఆలివర్షిఖాన్‌ బెంగాల్‌, ఒరిస్సా వీహారులకు 
నవాబు అయ్యేనాటికి, ఢీల్రి ఆ[గాలలోని మొగలులు నామమా(త్రావ శిస్టు 
లయ్యారు. మరారా రౌతులు అప్పటికే రాజ్యపు పొలిమేరలు ఆ(కమించు 
కొంటూ వచ్చారు. భోన్దాల (ప్రధాన కార్యాలయమైన నాగపూర్‌ నుండీ వచ్చే 
ఈ బర్గీలకు (929669) ఒరిస్సా ఎంతో అనుకూలమైన వచ్చిక బయలు 
(దేశంగా కనిపించింది ఆలీవర్దీ రాజధాని అయిన ముర్షి దాబాద్‌ ఎంతో 
చూరాన ఉంది. ఆ కారణంచేత ఒరిసాలోని అనసంఖ్యాకు లైన ఖందాయట్‌ 
అధికారులు ఈ మరారాగుండాల క్రూరమైన దాడులకు తట్టుకోవలసి 
వచ్చింది. కానీ వాళ్ళు దెబ్బకొట్టి పారిపోయువారు - అనుకోకుండా ఆకస్మి 
కంగా వచ్చిపడేవారు - ఆ కారణంచేత తగిన (వతీకారచర్య తీనుకోవటం 
సాధ్యపడ లేదు. “బార్లి” లు మాత్రం వారిలాంటి సుశిక్షితులైన సైనికులు 


68 


కారు - వాళ్ళు ఆటవికులు దోపిడీ దొంగలు - ముఖాముఖి తలపడకుండా, 
[గామపాంకాలలోని సామాన్యజనాన్ని దోచుకునేవారు. (గామస్థులు (వతి 
ఘజించటానికి [వయత్నిప్తే (గామాలనన్నీ తగలబెమేవారు. 


పూర్వం న్వకం్యత హిందూరాజుల అధికారంలో ఉన్నట్టుగానే 
మొగలుల ఒరిస్సా *నుభా*” గంగనుండి గోదావరి వరకూ వ్యాపించింది - 
మరారా దాడులు క్రమంగా ఈ “సుభా” వశ్చిమ [పాంతంనుండి దాని 
-ఈశాన్య(పాంతంవరకూ వ్యాపించాయి - సంవత్సరాల తరబడి ఈ (పొంత 
మంతా కోట్లాది వార్గీరౌతుల కైశాచిక విలయతాండవంలో హాహాకారాలు 
చేసింది. 1744 లో ఆలీవర్దీ సేనానులలో ఒకడు సుటపసిద్ద బార్లీనాయకు డైన 
థాన్క్మకవండిత్‌ ని మాయోపాయంకో వధించాడు, ఈ నంఘటన [వజలకూ, 
(వభుక్వానక్రీ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. 

18 వ శతాబ్దపు ఉత్త రార్టంలోని తనవారి -ఈ విషాదమయ జీవితం 
ఫకీర్‌ మోహన్‌ లచ్చమి”లో (వతివఫలిన్తుంది. 


““ఛావమూన్తా ఆఠాగుంరి 


(Six acres and మాటా two decimals) 


1808 లో మరారాలను ఓడించిన తర్వాత |బిటిష్‌వారు ఒరిస్పాను 
ఆ్యకమించుకున్నారు. (బిటిష్‌ వారితోపాటు అనేకులు బెంగాలీ అధికారులూ 
వచ్చారు. 1804 లోనూ, [817-16ల లోనూ ఒరిస్సాలోని బ్రిజిష్‌ 
రాజ్యాంగంమై తిరుగుబాటు చేసిన “మెక విప్ణవకారులు భూస్వాముకైన 
ఖాందాయత్‌ సేనలను వొదలేసారు. స్వాతంత్య పోరాటం ప్రారంభం 
కాగానే (విట్‌ష్‌వారు తీసుకున్న నిర్రాక్షిణ్యమైన చర్యల ఫలికంగ్యా శతాబ్దాల 
తరబడి వారి స్వాధీనంలో ఉన్న ఆయుధాలూ, భూములూ, సర్వమూ 
పోగొట్టుకో వలసి వచ్చింది. ఒక్కర్యాతిలో వేలాది భూ ఖామందులూ, 
వ్యవసాయ వరులూ, విచ్చగాళ్ళూ, కూలీబు అయిపోయారు. ఒరిస్సాలో 
వాడుకలో ఉన్న “కారి (Cour) నాణేల మారకాన్ని నిషేధించారు. 
కక్కువ సంఖ్యలో ముధైంచిన కొత్త నాణేలలో వన్నులు కట్టలేక వేలాది 
సొమాన్య రైతులు తమ ప్మితార్జితపు భూములను పోగొట్టుకున్నారు. అన్నింటి 
కంకు సామాన్య[వజలకు దౌర్భాగ్యాన్ని తెచ్చి పెట్టినది మెలికలతో కూడిన 


W-—5 69 


భూమిశిస్తువడ్డతి : నుక సిద్దమైన “నన్‌ సెట్‌ లా”. (56% Set Law) = 
విటి కారణంగా కలకత్తాలొని గుమాస్తాలు నహితం ఒరిస్సాలోని చరితాత్మక 
నంస్థానాలను స్వాధీనం చేనుకోగలిగారు. దీని కారణంగా భూస్వాములే 
లేని" ఒక వివకిత సాంఘిక పరిస్థితి ఎర్చొడింది. కొత్తగా [వవేశ పెట్టబడిన 
భూమిశిస్తు చ చట్టాలద్వారా క త్వరగా ఒకరిపేరునుండి మరొకరి సరు 
మీదకు మారిపోసాగాయి. గడునువారైన పొరుగువారు, అవృడవుడే (బిబిష్‌ 
న్యాయస్థానాలలో పైకివస్తోన్న న్యాయవాదుల నహకారంతో అజ్జానులూ, 
అమాయకుల, అయిన [గామాలలో వనివారిస్కీ రైకులనూ దోచుకున్నారు. 
ఒరిస్సావారు యాభి నంవత్సరాలకు తెగా ““మరారా బార్గీ””ల చేకులలో 
ఆస్తిపాస్తులు పోగొట్టుకొని అష్టకష్షాలూ పడ్డారు. ఆ తరువాత వచ్చిన 
(విటిష్‌పొలనలోని మొదటి యాభైెనంవత్సరాల విషాద చరిత్రకు నంబంధించి 
నదే ఫకీర్‌మోహాన్‌ *“*భామాన్నా ఆరగుంఠాోం 


“మాము” (Mamu - Maternal uncle = మేనమామ 


గత శతాబ్దపు అర వెలలో ఒరిస్సాలో జిల్లా (పథాన కార్యాలయాల 
లోని కొన్ని ఆంగ్ల ఉన్నత పారశాలఒలో ఆధునిక విద్యావిధానం |పారంభ 
మయింది. అంతకుమించి చెవ్వుకోదగిన విద్యాభివృద్ధి అక్కడ జరగలేదు = 
ఈ సమయానికి (బిజ్‌ష్‌ అధికారులు ఒరియనులకు వారి న్వదేశంలోనే వట్టిన 
దుర్గతిని అర్భంచేసుకోవటంవల్ల, ఉన్నత పారశాల పట్టాలుపొందిన కొద్ది 
మంది ఉత్కళులకు కనీసం |వభుత్యంలోని క్రింది శిఖలలో ఉద్యోగాలు 
వెంటనే దొరికేవి. బతికి చెడిన కుటుంబాలలోని పిల్లలకు ఆద్భృష్టవశాన 
ఇలాంటి ఉద్యోగం దొరికితే దూరాన ఉన్న తమ (గామాలను ఒదిలెసి పట్ట 
ణాలలో నివానం ఏర్పరచుకొని తమ భార్యలనుకూడా తీనుకుపోయేవారు. 
ఒకసారి రెవిన్యూ కార్యాలయవు అద్భుతావరణలోకి (వవేశం లభించాక, 
తమ వంశాల గత వైభవాన్ని వనరుద్ధరించటానికి ధీరత్వంతో పాటువడే 
వారు. గత శతాబ్ది ఉత్తరార్థంలో ఒరిస్సాలోని కొత్త వట్టణాలలో ఉండే 
ఈ సామాజిక వరిస్థితి ఫకీర్‌ మోహన్‌ “మామూ” (మేనమావు) లో కని 
పిస్తుంది “భామాన్నా ఆఠగంరి? లో కూడా ఇదేవిధంగా నీచులయిన 
గామీణ స్త్రీ పురుషులు అవఏనీతి మార్గాలలో ఐశ్వార్యాదికా రాలను సంపాదించే 
పైశాచిక _(పవంచాన్ని (పదర్శిస్తాశు. 


70 


6 (వా య స త ™ 

1973 లో ఫకీర్‌ మోహన్‌ మరణించేనాటికి ఒరిస్సా అనేక విధాలుగా 
అధునాతనమయమింది. జంటకవులమున రాధానాధ్‌ రే  మధునూదన రావుల 
“కబితా బాలి? (పచురణతో 1872 నుండే ఒరియా సాహిత్యంలో ఆధునిక 
యుగం [పారంభమమింది. అప్పటికి ఒరియనులు ఒకనాటి తమ డాలి 
జొన్న త్యాన్ని సంవూరక్షంగా (గహించారు. గత వైభవాన్ని పునకుద్ధరించ 
టానికి ఏంచేయాలో తెలుసుకున్నారు = [విటిషవారు ఒరియాను ఆ; [కమంచు 
కొన్న వంద నంవత్పశాల తరువాత, ఒరియా వివ్యావంతులు ఉత్కల 
సామిలాని (Utkala 52౧01120౧1) ఆధిపత్యంలో ఒరియా మాటాడే [మొంకతౌల 
సమైక్యతకు ఆందోళన _పారంభించారు. యమ్‌. యస్‌. దాస్‌ పండిత గోవ 
బంధుదాస్‌ వంటి ఒరియా _(పముఖుల్తు రాష్ట్ర కేంద శానన సభలలో 
ఒరిస్సా న్యాయబద్ధమైన రాజ్యాంగాధికారవు హక్కులను ఎలుగెత్తి చాట 
సాగారు. కటక్‌లో ఒరియా వాజ్బయానికి ఒక అకాడమి (ఉత్కళ సాహిత్య 
సామాజు స్థాపించబడింది - తీవధోరణికల ఒరియా వారవతికలూ మాన 
షతికలూ ఒరియా (పజలను వారి వూర్వపుటౌన్నత్యం అందుకొనేలా (పేరే 
పించసాగాయి. 

కటక్‌ కలకత్తాలలో ఒరియా యువతరం అభ్యగిస్తోన్న పాశ్చాత్య 
విద్య ఫలికంగా సాంఘిక విభేవాలు అప్పటికే పారంభమయ్యాయి. అప్పు 
డప్పుడే విశ్వవిద్యాలయం వదిలి వచ్చిన యువతరంలో కులాల వట్టింపులు 
నడిలిపోసాగాయి. వారు తమ వధువులను తామే ఎన్నుకోవాలని కోరుకో 
సాగారు. [తాగుబోతుతనము, నాస్తికులమని చెప్పుకోవటమూకూడా వ్యాపించ 
సాగాయి. 

1915 లో [వచురింవబడిన ఫకీర్‌మోహాన్‌ చివరి నవల “* [పాయ 
శ్చిత్త * లో ఈ సామాజిక పురోభివృద్ధి నూచింవబడింది. మహాక్ముని రాజ 
కీయ విస్టవ _పథావంవల్ట సమాజంలో మరొక పరిణామం వర్పుడేవరకూ 
ఒరిస్సా సమాజం మనకీనవలలో కనిపిస్తుంది. 75 నంవత్సరాల వండు 
ముసలి వయనులో ఫకీర్‌ మోహన్‌ భారత జాతీయ కాం[గెన్‌ వార్షిక నమా 
వేశాలలో పొల్గొన టానికి మెడాస్‌వెళ్ళి అక్కడ లోకమాన్య డిలకొతో మాట్లా 
ఢాఢడు. అయినా 1918 నాటికే మహాత్ముడయిన గాంధీ [వస్తావన విస్తృత 


71 


మైన ఇతని రచనలలో ఎక్కడా లేకపోవటం గమనించదగిన విషయం. 
అతని తరంనాటి అనేకుళైన భారతీయులలాగానే అతనికికూడా “పాక్స్‌ 
(విటానికాా (౧౭౫ Brtanica) లో గాఢ విశ్వాసం ఉండి ఉండవచ్చును. 
అయినా అంతర్హృష్టిగల ఈ మేధావి; గడుసరి తెల్లవారు నప్తనముదాలు 
దాటివచ్చి మన నంవదను అనుభవిన్తూ ఉండగా, కళశ్రైలు కొట్టుకుంటూ? 
నీళ్ళుమోనుకుంటూ (ఎకికే భారతీయుల మూర్ణత్వాన్ని తన రచనలలో 
వ్యంగ్యంగా విమర్శిస్తోనే ఉన్నాడు. 

“భామాన్యా ఆరగుంరా (1897) లో ఊరిచెరువును వర్ణిస్తూ నిశిత 
వ్యంగ్యధోరణిలో అతడిలా అంటాడు; “అనేకమైన తెల్లకొంగలు చెరువు 
గట్టుకు సమీవంలో ఉన్న నీటిలో మట్టి పెళ్ళలను కాళ్ళతో సెళ్ళగిన్తూ 
ఒక చిన్న పురుగుతో పొట్టనింవుకోవటం కొరకు ర్యాతింబగళ్ళు 
వృధాపయాన వడేవి. కాన్కీ చూడండి! ఎక్కడినుండో ఎగిరివచ్చిన 
సము[ద పక్తులజంట కొన్నిసార్దు మా|తమే ఇరువులో మునిగి పెద్ద 
చేవలను కడువునిండాతిని పొట్టబరువుతో ఎగిరిపోతాయి - విందు నమయా 
లలో తమ సాయం[తవు గౌనులలో ఉన్న దొరసానులలాగ ఇప్పటికి ఆ 
సము[ద్రపక్షులు చెరువుగట్టున నూర్యకాంతిలో హోయిగా ఠెక్కలల్లాడిన్తూ 
కనిపిస్తాయి. నిరాడంబరులైన హిందూ తెల్ల కొంగలాలా! చెరువు నమీవంళలో 
చెట్టకొమ్మలమీద ఉన్న మీరు రోజంతా పాటువడినా కొన్ని చిన్నపురుగులు 
కూడా దొరకక బాధవడుతోంకే, దూర నము[దాలనుండి మనదేశానికి ఎగిరి 
వచ్చిన ఇంగ్రీషు నము[దవక్షులు వాటి ఖాలీజేబులను అద్భుత మైన చేవలతో 
నింసుకొని ఆనందంగా ఎలా ఎగిరిపోతున్నాయో చూడండి! ఇప్పుడు జరుగు 
తున్నది మనుగడకొరకైన తీవపోరాటం. త్వరలోనే ఇక్కడికి మరిన్ని 
నము[దపక్షులు ఎగిరిరావచ్చును. అవిక్టచెరువులో చేపలనన్నింటినీ తినివేయ 
వచ్చును - (బతికి ఉండాలనేకోరిక మీకేమైనాఉంకే, మీరుకూడా ఆ నముద 
పక్షులలాగే (ప్రవర్తించండి - సము[దాలు ఎలా ఈదటమో మీరు నేర్చు 
కోవాలి - లేకపోతే ముందు ముందు మీ బొందిలో [పాణాలు ఎలా 
నిలుస్తాయో నా ఊహకి అందటంలేదు, 

పరి శీలకుడ్యూ దేశభక్తుడూ అయిన రచయిత -ఈ రూవకాలలో అర్థ 
శతాబ్దం |క్రిందటనే ఆనాటి రాజకీయవుకొత్తుగడలను పారకులముందు 
(పదర్శిస్తున్నాడు. 


72 


శ 


నజీవులయిన (స్రీ పురుషులు 


ఈ మహారచయిత నవలలను చర్చించేటప్పుడు మనం రెండు [పాథ 
మిక విషయాలను విన్మరించకూడదు - అతనికి ఒకటిన్నర సంవత్పరాల 
[పాథమ్‌క విద్యకు మించిన విద్యాఖ్యానం లేదని; కొత్తబాట తీర్చిన నవలా 
కారుడు కావటంమాట అటుంచి, అనలు రచయితగా రాణించే తలం పే అతనికి 
లేదని; పద్యాలు పురాణాలు, వ్యాసాలు, కధలు, నవలలు, అన్నీ యధే 
చృగా తనకు తోచినపుడు - ఛందోవ్యాకరణాలు - రసాలంకారాలు = పార 
కులశు తన రచనల (వభావము - ఇవేమీ లక్ష్య పెట్టకుండా (వాసాడుం 
నరిగ్గా ఈ కారణాలవల్లనే అతని రచనలు ఆడంబర రహితమైన నహజి 
త్వంతో వట్టణాలలోో పళ్లెైలలో ఉండే సామాన్య స్త్రీ పురుషుల వాడుక 
భాషను వాస్తవమైన అనుకరణ సాధ్యంకాని, ధారాశుద్ధితో అందిన్తూ, 
దానిని మేధావంతమైన నిశిత పరిశీలనలతోనూ, స్పందింవచేసే సహజ కళా 
నంపదతోనూూ నమర్ధ్యమైన శిల్పచాతుర్యంతోనూ, అత్యద్భుతంగా అర్థవంతం 
చేసాడు, ఆ కారణంచేత మనము పొరశాలకుపోని ఈ [వముఖునినుండి 
66 చ్రెనైెట్‌ ౨౨ “హార్డీ లలోని (కమవపద్ధతిలో సాగిన శిల్ప లక్షణాలను కాన్కిఆధు 
నిక కాల్పనిక సాహిత్యంలోని ““చెతన్య(సవంతీ విధానంంి వంటి |పయోగా 
లను కాని, ఆశించకూడదు. తన కధనంలో తానెరిగిన పీ పురుషులను 
చితిన్తూ ఆ చ్మితణలో మనమెరిగిన స్త్రీ పురుషులను చూపించే సామర్థ్యమే, 
సామాన్యమైన అతని ఇతివృత్తాలను సజీవంగా నిలుపుతూ వాటికి 
అమరత్వాన్నిస్తోంది. 

పురోభివృద్ధి సృష్టి నహాజిలక్షణం కావటంవల్ల ఫకీర్‌ మోహన్‌ నాటి 
నుండి నేటికి ఒరియా కాల్పనిక సాహిత్యం నిశ్చయంగా వృద్ధిపొందింది, 
కానీ -ఈనాటివరకూ ఒరియా నవలాసాహిత్యంలో పల్లెలలోకాని, వట్టణాలలో 
కాన్కివిద్యావిహీనులైనసామాన్యజనుల వాడుక భాషను [వయోగించటంలోకాని, 
ప్రీ వురుషుల వాస్తవిక చితణలోకాని, సేనావతిని మించినవారుకాన్వి కనీనం 
అతనితో సమానులుకాని, నవలాకారులెవ్వరూ లేరు, ఈనాడు మనకు కని 
పిస్తున్నది అనుకరణ సాహీత్యం; _పచార సొహిత్యం; బహిరంగంగా కావ్య 
చారం సాగుతోంది. కానీ సేనాపతి రచనలలో జీవంపోసుకుని నిలిచినట్లని 
పించే మరపురాని పాతలవంటి వాస్తవమైన ఒరియా స్త్రీ పురుషులను 
చిత్రించగల జన్మసిద్ధమైన (పతిభమ్మాతం ఎక్కడా కనిపించటంలేదు, 


73 


మనం ఒకసారి సింహావలోకనం చేనుకుంకే అర్భశ తొబ్దం (కిందట 
[వాయబడిన అతని రచనలన్నింటిలోనూ, సామాన్యుని కష్టసుఖాలకు సాను 
భూతిని చూపే మానవత్యమూ; సమాజంలో (కిందివన్ధాలలోని సామాన్యు 
లలో ధీకోదాత్ర నాయకులనూ, దుర్మార్గులుగా థావింపబడే ధనికవర్శంలోని 
ఉదాత్తులనూ; నిరాన క్త, నిష్పాక్షిక దృక్పధంతో చూపగల నున్ని౭మైన 
నమద్చష్ట - మనను దిగ్భాంంతులను చేస్తాయి కుఒమకాలకూూ సాంఘిక 
స్థితిగతులకూ అతీతంగా వ్యక్తుల సుఖదుఃఖాలు వారి నైతిక [వవర్తనతో 
ముడ్‌వడి ఉంటాయని నంఘమంలోని అన్ని వర్షాలలోనూ, కొందరు (మ తేక 
వ్యక్తులకు భగవానుడు ఉదాత్తమైన నడవడికను [|వసౌొదించి వారిని ఇతరు 
లకు మార్గదర్శకులుగా నిలువుతాడని ఈ మహారచయితకుగల (గాఢ 
విశ్వాసాన్ని ఇవి (వదర్శిస్తున్నాయి. 

వశాంత (గామీణ - వాతావరణంలో సౌగిన హృదయాలను కది 
లించే విషాడగాధ - సేనావతి *ఛామానా - ఆరగుంరి*ి అతని కల్పనా 
సాహిత $ంలోని ఈ విధమైన అనంక ల్చిత కూన్నత్యాలకు చక డని 
ఉదాహరణం 

రామచం[(ద మంగరాజు ఒరిస్సా మారుమూల [గామంలోని ఒక పేద 
అనాధ బాలుడు. ఇంటింటా బిచ్చమెత్తుకుంటూ ఎలాగో జీవించేవాడు. కాస్వీ 
పుట్టుకతోనే తెలివైనవాడు కావటంవల్ల, సమాజంలో తన స్థాన మేమిటో 
అతనికి చిన్నతనంనుండీ బాగా తెలును. తన దురదృష్టానికి _పతీకారంగా 
అతడు తన న్వగామంలోనే అత్యధిక ఆస్రిపరుడుగా స్థిరపడాలని సంక ల్సించు 
కొన్నాడు. ఏవో చిన్న చిన్న వ్యాపారాలు డబ్బు అప్పులివ్వటం |పారంభిం 
చాడు. తన భాగ్యాన్ని పెంపొందించుకొనే ఆ స్వల్ప [పయత్నాలలో అతనికి 
విజయం లభించింది. 

మంగరాజు నివసించే (గామం ఒక ముస్టిం జమిందారు జమీలోది. 
అతడు బెంగాలులో ఉంటూ, మిడ్నపూర్‌ తాలూకాలోని తన విలానమంది 
రపు దువారాఖర్చులకై కవులదార్లను నిరంతరమూ శిస్తులకై పీడించేవాడు. 
జిత్తులమారి మంగరాజు ఆనాటికి బాగా స్థితిపరుడై పరిస్థితిని _శద్ధగా గమ 
నించసాగాడు. కౌలుదారుని శక్తి సంపూర్ణంగా సన్నగిల్లి యజమాని 
కోర్కెలను చెల్లించే శక్తి ఇకముందు తనకు లేదని (వకటించే నమయం 
ఉబ్బుంటి. 


74 


నమయంమానుకుని గడునవి మంగరాజు రంగంలో [వవెశీంచి 
జమిందారును కానుకలతో నంతోషవరచి, అతనికి శ్‌స్తులు వనూలుచేసి ఇచ్చే 
ఉద్యోగం నంపాదించాడు. తెలివిగా తప్పుడు లెక్కలతో శిస్తు బకాయిని 
చూపించి, జమీనంతనూ కోర్టులో వేలంవేయించి తానే స్వాధీనం చేసుకోవటం 
మంగరాజుకేమంత కష్టసాధ్యం కాలేదు. 


జిమిందారైన తరువాత ఆస్తికోనం ఉన్మాదంతో వరుగులు తీసాడు, 
న్యాయమానాలలోనో, కుత్ప్చితంగానో, ఇతరుల ఐశ్వర్యాన్నీ భూములనూ 
కబళఖించసాగాడు నిన్నటి వీధిబిచ్చగాశు ఈనాటి జమిందారు కావటమేకాక 
ఇరవైమైళ్ళ చుట్టుపక్కల (గామ (పాంతాలలో అత్యధిక ఆస్ర్తిపరుడూ, గొప్ప 
66 ద్వే క్రరూ) కూడా అయ్యాడు 


అతని [గామానికి దగ్గిరలో ఒక చిన్న సొలెవొాడ ఉంది. వారు 
వంశపారపర్యంగా నియమింపబడే వంచాయతీపెద్ద ద్వారా తమ సమస్యలు 
పరిష్కరించుకొంటూ తమ [వపపంచంలో తాము ఉన్నారు. [వస్తుతం వారిపెద్ద 
విద్యావిహినుడయిన భాగియా! తన తెగవారి అమాయకత్వానికి (పాతినిధ్యం 
వహిస్తున్నట్లు ఉంటుంది అతని వ్యక్తిత్వం. అతని భార్య సారియాకూడా 
అలాంటిదే! సంతానం లేకపోవటంతో వారి వైవాహిక జీవితసాభాగ్యం 
అనంవూర్ణంగానే ఉండిపోయింది. అందుచేత సారియా తన మాతృత్వవు 
మమకారాన్నంతనూ, తాను పెంచే గోవుమీద కురిపిన్తూ వచ్చింది. 


ఆ (గామంలో ఆరెకరాల ముక్రైరెండు సెంట సారవంతమైన వరి 
పొలం భాగియాకి ఉండేది. -ఈ మధ్యకాలంలో ఎవ్పటికప్పుడు పెరుగుతూ 
వచ్చే మంగరాజు పొలాలు చిన్నదైనా సారవంతమైన భాగియా పొలం 
వరకూ వచ్చాయి. అతడక్కడ ఆగవలసిందే రా? 


ఈనాటికి మంగ రాజా తగినంత ఆర్థిక సోమత కలవాడు అనుకొంకే, 
అతడు పురుషునిలో నిగహించుకోవటానికి సాధ్యంకాని మరొక నహజి 
లక్షణం, కామాన్నికూడా నిర్లక్ష్యం చెయ్యటంలేదు. కేరుకొంటున్న అతని 
పాపాలమధ్య వెలిగే వవితమూర్తి అతని భార్య. ఆమె పుణ్యమే అతని 
అదృష్టానికి కారణమని; కల్ల కవటమెరుగని (గామవజలందరూ ఆమెను 
గాఠవిస్తారు. కాన్కీ చంచలుడైన నముంగరాజు ఈ సవ్విత మూర్తిని నిర్లక్ష్యం 


78 


చేసి చంప అనే పేరువడ్డ వేశ్యకు దాసుడయ్యాడు. ఆమె అతని ఇంటి ఏష 
యాలలోనేకాక్క ఇకర విషయా౭లోకూడా పెత్తనం చెలాయింబేది. 


భాగియా ఆరుఎకరాల ప్ఫైరెండు 'సెంట్లపైన అతని కన్ను వడిం 
దని తెలుసుకొన్న చంపు అమాయకురాలైన సొరియా దగ్గిరకు పావురం 
మీదకు డేగలా వచ్చివడింది. ఆమె గొడాలితనాన్ని ఆనరాగా చేనుకుని 
(గామంలో చెరువుగట్టున చెట్టుకింద గుడిలేకండా ఉన్న (గామదేవతకు 
గుడీకట్టించడానికి అమె భర్తను ఒప్పించగలిగికే తప్పక సంతానం కలుగు 
తుందని ఆశలు రేవసాగింది. నరియా మొదట చాలా నందేహించింది. చివ 
రకు దుర్శరమైన తన గొ(డాలితనంనుండి విముక్తిపొందటానికై, చంప 
మాయమాటలకు లొంగిపోయి, ఆ నయవంచనను విశ్వసించింది. 


భాగియా తన 6 ఎకరాల 82 సెంట్లనూ మంగరాజుదగ్గిర తాకట్టు పెట్టి 
గుడికట్టటానికై డబ్బు తెచ్చాడు. తాను గుడ్డిగా వేలుముదవేసిన తనఖా 
ప[తంలో ఒక్కమాటకూడా అతనికి అర్థంకాలేదు. తాకట్టు పై భాగియాకు 
ఇయ్యవలసిన డబ్బుకు మారుగా మంగరాజాు కొన్ని బళ్ళ రాళ్ళను (గామ 
దేవత సమీపాన పోయించాశు. ఆ రాతిమీద రాతినిపేర్చి గుడిక' ట్టడా నికి 
పావం, భాగియాకి మరో ఆధారమేదీ లేకపోయింది. తాకట్టు గడువుడాటి 
పోగానే మంగరాజు అమాయకుడైన భాగియామై దావావేసి తేలికగా డి(కీ 
పొందగలిగాడు. అతడు థాగియా సారవంతమైన 6 ఎకరాల 82 సెంట్ల 
పొలాన్నేగాక, వడ్డీ (కింద, దావా ఖర్చుల|కింద, ఆ సాలెదంపతుల ఇంటిని 
కూడా స్వాధీనం చేనుకున్నాడు. ఇల్లూ, వాకిలీలేని భాగియా వీధులలో 
విచ్చమెత్తుకోసాగాడు. -ఈ కుత్సిత వ్యవహారం ముగిసిన తరువాత చంవ 
కళ్లు సారియా పెంచుతోన్న గోవు “సీతా? మీద వడ్డాయి. ఆ గోవు వారికున్న 
ఒకే ఒక ఆస్తి మా్యతమేకాదు; బిడ్డలులేని సారియాకు ఆరవ(పాణం. ఆ 
గోవును కరినాత్ములు బలాత్కారాన్నలాక్కుపోతోంకే చూడలేక, తనకే నీడ 
లేని నిర్భాగ్యురాలైన ఆ అమాయిక సాలియువతి = సారియా, ఆ గోవువెనుక 
మంగరాజు పెరటివరకూ వరుగుపెట్టి తనకు [1పాణవదమైన దానిని వదల 
లేక కళ్ళు చెరువులయ్యెలా ఏడ్చింది - ఆమె మొండితనానికి ఆ నిర్భాగ్యు 
రాలిని మంగరాజు గూండాలు నిర్దాక్షిణ్యంగా చావబొదారు, ఈ బాధలు 


76 


పడకేనీ ఆ బలహీనురాలు మంగరాజు పరట్‌వరండాలోనె [పాణొలు 
వదిలింది. 


ఈ సమయంలో మంగరాజు వవికత్రురాలైన భార్యకూడా మరణిం 
చింది, అతని వ్యహారాలలో ఆశించని మార్పు వచ్చింది - విషాదకర మయిన 
సారియా మరణం అమాయకుడైన ఆమె భర్తను పిచ్చివాణ్ణి చెయ్యుట మేకాక 
పోలీను విచారణకుకూడా దారితీసింది. మంగరాజును “అరెస్ట, చేసి విచా 
రణ జరిపారు. సారియా మరణానికి అతడే బాధ్యుడని అనటానికి వీలులేక 
పోయింది. భాగియా ఇంటినీ పొలాలనూ స్వాధీనం చేనుకోవటం చట్ట 
సమ్మతమేనని నిరూపించుకోగలిగాడు. అయినా, సొరియా గోవును 
బలవంతాన లాక్కుని పోయినందుకు అశనికి కొన్ని నెలల కరిన కారాగార 
శిక్ష విధింపబడింది. 


ఆ రోజులలో పిచ్చివారినీ, నేరన్టులనూ, ఒకే కారాగారంలో ఉంచే 
వారు. భాగియా మంగరాజు లిరువురూ ఒకరికి తెలియకుండా మరొకరు 
కటక్‌లో ఒకే జైలులో ఉండటం తటస్థించింది. జైలులో మంగరాజు గదిలో 
ఉన్నవారు ఇదివరలో అతనిచేత అన్యాయంగా జైలుకు పంవబడ్డవారే! అతని 
అన్యాయాలకు బలిఅయిన ఆ అమాయకులు పట్టరాని వగతో ఒకరాతతి అతనిని 
చంవటానికి (పయత్నించారు. జైలు డాక్టరు అతని గాయాలకు వైద్యం 
చేస్తుండగా పిచ్చి భాగియా అతని ముక్కు కోసిఎయటానికి త్మీవంగా [వయ 
త్నించాడు. పాపం! మంగరాజు పరిస్థితి మరీ అధ్వాన్నమయింది. నిర్హత 
కాలానికిముందే అతన్ని జైలునుంచి వదిలేసారు. పాడుబడ్డ తన ఇంటి 
సావడిలో, న్పృహలేని చివరిక్షణాలలో “6 ఎకరాలు - శి2 సెంట్టూ = 
“6 ఎకరాలు = 82 సెంట్టు” - అని అస్పష్టంగా ఉచ్చరిన్తూ, చనిపోయిన 
పత్మివత ఆయిన తన భార్య జ్యోతి స్ప్వరూపొన్ని దర్శినూ [ప్రాణాలు 
వదిలాడు. 


మంగరాణా జైల్లో ఉండగా చంప అతని ధనాన్నీ, ఏలువెన నగలనూ 
సీకరించి రహస్యంగా గ్రామం వదిలిపోయింది. తనకు దక్షతగా మంగ 
రాజు మంగలివనివాడైన గోవిందుణ్ని తోడుతీసుకుని కటక్‌ చేరుకుని 
అక్కడ ఒక వేశ్యగ్భహం నెలకొల్పాలని ఆమె ఆలోచన. కానీ అతడపస్పటికే 
వివాహితుడు ఒక బీడ్మ తండడికూడ! అతనికి కావలసింది దోచుకున్నదానిలో 


77 


భాగం మా్మాతమే! ఆరకంగా తాకలనాటి వృళ్తికి న్వస్తివెప్పి ఒక దుకాణం 
పెట్టుకొని [గామస్టులలో గౌరవంగా _బకకాలని అకని ఆశ - ఆర్యాతి మార్గ 
మధ్యాన వారొక పొడ బక్ట నతంళో బసచేసారు, వారివారి ఆలోచనలు 
వారికి త్మీవమైన భే కాభిపాయాలు వచ్చాయి. బయట వరండాలో కూచుని 
భోజనంచేయటా?కి గోవింపుడి అభిమానం గాయపడింది. అతడందుకు 
అంగీకకించలేకబోయా శు. చంవవమా(శం నుష్టుగా భోజనంచేసి డబ్బునంచీ 
నల్మ్యకింద పెట్టుకొని గ్యురుకొడుకూ గాఢం న్మిదపోయింది. ఆఅకలితోనూ, 
అలనటఓతోనూ, ఎంతోసేవ మధనపఃన గోవిందుడు, ఈ చికాకులనుండి 
బయటవడే మానాన్ని నిర్ణయించుకున్నాడు. అతడు తన మంగలి పొదిలో 
నుండి వదునైన క త్తి కేసుకున్నాడు, చీకటిగా ఉన్న న్యతంలోకి చొరబడ్డాడు. 
నిదిస్తోన్న చంపను నునాయానంగా హాత్యచేసాశు తరువాత దగ్గిరలో 
ఉన్న పడవరేవుకు పారిపోయాడు. నశవవాడు మొదట ఒక [వయాళణీ కడి 
కోనం తన నిన పొజ.చేనుకోవటానకి ఒప్పుకోలేదు. కానీ, కృంగిపోయిన 
గోవిందుడు అతడెన్నడూ ఆశి_చనంత సెద్దమొత్తాన్ని ఇస్తాననటంతో చివ 
రకు ఒన్వుకన్నా డు. పడవ నదిమధ్యకు (పవేశించింది - తూర్పు సంధ్య 
తొలివెలుగులో గోవిందుని బట్టలశున లెక్కలే “న్ని రక్ష్తవుమరకల నావడవ 
వాడు చూసాడు. (వశ్నించటం (పారంభించాడు. నరిగా ఆ క్షణంలోనే 
అవతలిగట్టున పోస్టుబంటోతు ఉత్తరాల నంచీతో కనిపించాడు. తనను 
కనిపెట్టి బంధిస్తారేమోనని గోవిందుడు కంగారుపడ్డాడు. అన్యాయార్థిత మైన 
మంగరాజు నంవత్తితో నదిలోకిదూకి తిరిగి తల ఎత్తకుండా మునిగి 
పోయాడు, 


సామాన్య [గామీణ జనులలోనుండి వచ్చిన ఇలాంటి హృదయాలను 
కదిలించే విషాదగాధలు భారతీయ వాజ్మయంలో ఎన్ని ఉన్నాయి? ఫకీర్‌ 
మోహాన్‌కి పూర్వం [గామాలలోని అల్లరి చిల్లర వ్యక్తులలోనుండి, పల్లెటూరి 
బెతులలోనుండి, ఈవిధ మైన ధీకుళైన నాయికానాయకులను ఎవరు సృష్టించ 
గలిగారు? ఈ రచనలోనేకాదు! ఫకీర్‌మోహనస్‌ కాల్పనిక సాహిత్య 
మంతటా ఫకీర్‌ మోహన్‌ మనోహరమయిన పాటలన్నీ, మంగలి, సాలె, 
హరిజన, రైతుకూలీ వర్షాలలోని స్త్రీ పురుషులే! 


78 


ఆశా ర్యాలలోకల్తా ఆశర్యం [__“ళభామానా, ఆరగుంరి? (ఆరు 
ఎకరాలు - ముఫెరెంశుసెంట్టు) అనే పేరుతో నవల |వాయాలనే ఆలోచన 
ఫకీరొమోహాన్‌ కెన్నడూలేరు. అతని నంపాదక మృితుడైన విశ్వనాధకర్‌ 
తన “ఉత్కళ సాహిత్యి”కు ఒక కధ కావాలని తరిగి తిరిగి వ క్తిడి చేసే 
ఫకిరొమోహన్‌ ఈ రచన ప్రారంభించాడు. 20 సంవళ్చ్సరాల త ర్వాత, 
ఈ సాహిక్కీవశక్రియ౨ో ఇది అతని ద్వికీయ _(పయత్నం. కాని, ఈ రెండవ 
కథ నెమ్మదిగా నవలగా పరిణమించింది. 


ఒరిస్సా సాహిత్యంలో “భామాన ఆరోగుంరి?” వెంటనే (పసిద్ధి పొంద 
టంలో ఆశ్చర్యం లేదు. బహుశః ధారావాహికగా (వచురింవబడ్డ డికెన్స్‌ 
“పికొవిక్‌ కేపర్‌”” అంతగా ఇది (వసిద్ది పొంది ఉండవచ్చును ఆ ఉత్తమ 
(శేణి ఇంగ్రీష రచనలాగే ఈ రచనకూడా తమ జాతీయ జీవితంలోని 
అసంభద్ధాలతో ఒియనులను కడుపుబ్బ నవ్విస్తుంది. అంతకు ముందు వాటి 
నెవరూ ఆంక నిశితంగా పరిశీలించి అంత చక్కని హాస్యంగా మలచుకోలేదు. 
“ఉత్కళ సాహిత్యి'లో కధా గమనం “'సారియాి” మరణంమై పోలీసు 
విచారణ - చంవ హత్య; మొదలైన సన్నివేశాలకు చేరుకొనేసరిక్కి దూర 
[గామాల నుండి ప్రజలు కోర్టు విచారణన్యూ శిక్ష విధించబడ్డ రామచం[ద 
మంగ రాజునూ చూడటానికి ““కటక్‌”” వచ్చేవారు. కథారచనలలో ఎన్ని 
ఈ రకంగా నువసిద్ధమైన సంచలనాన్ని కలిగించగలవు ? 





అమోఘమైన ఆధునికత 


“భామాన ఆరగుంరి” లోని |గామీణ వాతావరణానికి పూర్తి 
విరుద్ధంగా ఫకీర్‌ మోహన్‌ “పొయశ్సిత్తి” కటక్‌? నగరఆ రంగన్రలంగా 


79 


నోగుతుంది. 19 వ శతాబ్ది చివర భాగంలో, విశ్వవిద్యాలయాలనుండి 
వచ్చిన ఆధునికులు, ఉన్నత వర్గాలవారు, ఈ రచనలో [పథాన నటీనటులు. 
ఎట్టకేలకు ఒరియా వారిలో ఒకటిరెండు తరాలవారు (కొత్తగా (పారంభించిన 
విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాశ్చాత్య విజ్ఞానాన్ని పొందినట్టుగా (వసా 
దించిన పషశాలను అందుకోగలిగారు. పొశ్చాళ్య ఆలోచనానరళిలో అక్క 
డొకముక్క, ఇక్కడొకముక్క, నేర్చుకున్న బోలు ఇంగ్లీషు విద్యావంతులతో 
పోల్చినపుడు తాను పూర్తిగా అజ్జానిన ౨ సగం వ్యంగ్యధోరణీలో ఫకీర్‌ 
మోహన్‌ తరచుగా అంగీకరించేవాశు. ఈ కాలానికి తలిదండుల 
అధికారాస్నీ, కులతత్త్వాన్ని ధిక్కరించటం జరుగుతోంది. సంయమనం లేని 
ఈ యువకులు త్వరలోనే తమ [పగల్ళాలకు వశ్చాత్తావం చెందసాగారు, 
సంఘంలోని పెద్దతరంవారు కూడా సమంజసం కాని అర్థరహిత మైన 
పొతకాలపు మూఢౌొచారాలవైవు మొగ్గు చూపినందుకు వరికపించసాగారు. 
ఇదంతా ఫకీర్‌ మోహన్‌ ని శికదృష్టిని దాటిపోలేదు. ఈ రెండుత రాలవాళ్లూ, 
సర్దుబాటూ, సంయమనమూ, లేనందుకు త్మీవమైన (పాయళశ్చిత్తాన్ని అదే 
"పేరుతో సేనావతి రచించిన (వసిద్ధ నవలలో చెల్లించుకోవలసి వచ్చింది. 
ఆ కథ ఈ విధంగా సాగుతుంది : 

కటక్‌ తాలూకాలోని ఒక సంకర్షణ మహంతి (SAaNkarsana 
Mahanty) ధనికుడయ్యాడు,. ఒక జమీనికొని చిన్నరాజా అనిపించు 
కొన్నాడు. కాని ఒకప్పటి సామాన్యమైన తన సొంఘికస్థాయి, ఆర్థికంగా 
"పై అంతస్థు చేరుకోవటానికి తా నవలంబించిన అంతగా గౌరవసీయము కాని 
విధానమూ, అత డెప్పుడు న్మరించుకొనేవాడు. 

అతని జమీకి దగ్గరలోనే వైష్ణవ వట్నాయక్‌ (88190౧౬0 Patnaik) 
ఉండేవాడు. అసలైన డాబు దర్పాలకు నిలయమతడు. నమాజం తనను 
పట్నాయక్‌తో సమానుడిగా గుర్తించాలనేది సంకర్షణుడి జీవితాశయం: 
పట్నాయక్‌ కది తెలుసు. నశమం(వుసిరెతో మైకి వచ్చిన నంకర్షణుడంకే 
అతనికి అసహ్యం. 


పట్నాయక్‌ కి ఇంగ్లీష్‌ రాదు. అయినా నవనాగరికతకు అనుగుణంగా 
నడుచుకోవాలని తన ఏకైక కుమారుడు గోవిండచందుణ్ని ఇంగ్లీష్‌ నేర్చు 
కోవటానికి కటక్‌ పంపించాడు, అతడు అందగాడు, అంతగా తెలివైనవాడు 


80 


కాకపోయినా చదువులో [శద్ధకలవాడు. అతడు కళాశాలలో (వవేశించాకం 
(కింది తరగతులలోని విడ్యార్టులు అతడిని కవిగా కూడా గుర్తించారు. 
దానితో అతడు తన వంశానికేకాక్క ఒరియా (వజలకే ఆశాదీవకుడుగా 
భావించబడ్డాడు. గోవిందచర్యదుడు ఒరిస్పొనుండి ప్రారంభంలో వచ్చిన 
[కింది తరగతుల గుంపులో వాడు. వీరంతా సంఘ నంక్కరళణ వంటి జాతీయ 
నమన్యలపట్ట ఎంతో ఆనక్తి చూపేవారు. వారికి వారి చర్చావేదికలు 
(ఆలోచనానభలు ఉండేవి. వాటిలో వయస్సు రూవము, కవిత్వము, రీవి 
గల గోవిందఒం౦(దుడు ధృవనక్షుతంలా మెరిసిపోయేవాడు. 


ఈ సమావేశాలలోనే రాజీవలోచన్కా గోవిందచందుల మధ్య 
స్నేహం పెంపొందింది. కొత్తగా ధనికుడయి నమాజంలో ఉన్నత స్థాయి 
కోనం తపహాతహలాడుతున్న నంకర్షణ మహంతి పోషణలోఉన్న మేనల్లుడు 
రాజీవలోచనుడు. మహాంతికి రూపవంకురాలు, వివాహ వయస్కురాలు 
అయిన కూతురు ఉంది. గోవిందచందుని తలిదం[డ్రులకు తెలియకుండా 
ఇందుమతీ గోవిందచందుల వివాహం ఏర్పాటుచెయ్యాలని రాజీవలోచనుడు 
(యత్నించాడు. -ఈ రకంగా తన మేనమావ సాంఘిక స్థాయిని పెంచి 
గొవృబహుమతి పొందాలని ఆశించాడు, అపుడవుడే చెకి వస్తున్న కవిలో - 
శృంగారభావాలు కలిగించ టానికి, రావీవలోచనుడు, తన మరదలు ఇందు 
మతి అద్భుత సౌందర్యవతి మాత్రమేకాక, ఎన్నదగిన క వయితి కూడానని 
చెప్పాడు. 
డార్వీనియను వన్నుగడ 

పె ఫె ఇంగ్రీషు చదువుల ఫలితంగా (వతిఫలాపేక్షశో ఏ వనినైనా 
చెయ్యగల కుత్సితులు నగరంలో బయలుదేరారు. నిశిత దృష్టిగల ఫకీర్‌ 
మోహన్‌ యాభైనంవత్సరాలకు ముందె ఈ విషయాన్ని (గహించగలిగాడు, 
హిందూ సమాజంలోని ఈ క్రొత్త తెగకు “పొయక్సిత్తి”లోని కమల 
లోచనుడు నరి అయిన |పతినిధి* రాజీవలోచనుశు ఈ కమలలోచనుణ్ని 
పట్టుకుని కొద్దిపాటి మొత్తాన్ని చెల్లించి, సహజమైన ఎన్నికకు సంబంధించిన 
శారినియను సిద్ధాంతంమీద చక్కని వ్యానం తయారు చేయించాడు. చిన్న 
రాజొవారు - గోవిందచం [దుడు, అధ్యక్షత వహించిన “ఆలోచననభి”లో 
దీనిని చదివాడు. (వవంచాన్నే కదిలించి వేసిన పువ్రకం ఛార్టెస్‌ డార్వీన్‌ 


81 


“ఆరిజిన్‌ ఆఫ్‌ ది స్పీసిస్‌?? (Origin of the Species), అది ఆధారింగా 
సాగింది శాస్త్రీయ సిద్ధాంక వ్యాన. ఫలితంగా కులాలతో నిమిత్తం లేకుండా 
తమ జీవిత భాగస్వాములను ఎన్నుకోవటం యువకుల జన్మ హక్కని నభలో 
తీర్మానించబడింది. 

ఇది---ఇందుమకి సౌందర్యాన్నీ, కళా(వతిభనూ వివరిన్తూ రాజీవ 
లోచనుడు చేసిన ఊరించే వర్ణనలు గోవింనచందుని మనసులో సంచల 
నాన్ని కలిగించాయి. నంఘంలో చిన్నచూను చూడబడే మహాంతి వంశంతో 
వైవాహిక సంబంధాన్‌కి అతడు అంగీకరించాడు. ఈ సంబంధం తన నల్దారు 
ముద్దుగా చూసే మునలి తలిదండుల హృదయాలు ముక్కలు చేస్తుందని 
అతనికి బాగా తెలుసు. ఈ రహన్యవివాహ విషయం, వట్నాయకుల 
ఇంట్లో తెలిసే సరికి వృద్ద వెన్షవ వట్నాయక్‌ డాబు దర్పాలు చెదిరిపోవటం 
మాత్రమే కాదు - అతని కుటుంబ జీవితమే సర్వనాశనమయింది. 

అప్పటినుండీ గోవిందచందుడు తిరిగి తన తలిదం[డుల నెన్నడూ 
కలుసుకోకుండా చూసే భారం రాబీవలోచనుడి మీద వడింది. కాని, 
కటక్‌లో ఉండగా, మరణశయ్యమీద ఉన్న తన తల్లి తన ఒక్కగా నొక్క 
విడ్ణ్సను చివరిసారిగా చూడాలనుకొంటున్నదని అతనికి తెలిసింది. అతడు తన 
గామానికి [వయాణమయ్యాడు. రాజీనలోచనుడు వెంటనే గోవిందుని 
ఏర్పాట్లను భంగం చెయ్యటానికి సమకట్టాడు. ఉరుకులతోో పరుగులతో, 
తన మేనమామను చేరుకొన్నాడు. గోవిందుడు తన తలిదం[డులను కలును 
కుంకే ఇందుమతి భవిష్యత్తు ఏమవుశుందోనని భయ పెట్టాడు. వీలైనంత 
త్వరలో తన దగ్గిరకు రమ్మని భర్తను వేశుకొంటూ భావత్మీవతతో [వాసిన 
పద్యం (కింద, పొపం, అమాయకురాలెన ఇందుమతితో సంకకం 'పెట్టిం 
చాడు. పడుచుదనంలో ఉన్న ఏ భర్తా నిర్లక్ష్యం చెయ్యలేనంత మనో 
హారంగా ఉందా కవితా లేఖ. రసికుడైన గోవింవచందుడు తలిదం[డులను 
కలుసుకోవటం వాయిదావేస్తి తక్షణమే ఇందుమతి దగ్గిరకు బయలుదేరాడు. 

గోవిందుడు మామగారి [గామం చేరుకునేనరికి రాతి బాగా చీకటి 
పడింది. అది వ ర్లబుతువు. ఆ చుట్టుపక్కల కొన్ని దొంగతనాలు 
జరిగాయి. గోవిందుడి కిదంతా తెలియదు. కతడు ఇందుమతిని ఆశ్చర్యంలో 
ముంచాలని కలలు కంటున్నాడు. ఇందుమతి గదులు సరిగా నదీకీరాన 


52 


ఉన్నాయని అకనికి తెలుసు. అందరూ నడిచేవారిని వదిలేసి నదీకీరం వెంట 
కాలిబాటకు వెళ్ళి అర్భర్మాతి సమయాన ఇండమ3 గది కిటికీ కట్టాడు. 
ఇటీవలి దొంగతనాలు మననువో మెద ఎకుం వల్ల ఈ అర్థ రాతి చప్పళ్ళకు 
ఇందుమతి దాపేది హడలిపోయి అరవటం మొదలు పెట్టింది - ఇది పీ 
జనంలో నంచలనం కలిగించింది - దాసీజనమంకా ఒక - పెట్టున అరవటం 
పారంభించారు. బయట చీకట్లో ఎదురుచూస్తున్న ఆ శృంగార పురుషు=క్ని = 
అల్లు శుగారిని; దొంగ అనే అనుకున్నారు. మహాంతి మనుషులు నది 
ఒడ్డంతా గాలించి గోవించుణ్ని ఊఉఊడ్పుకువోయారు. అతడిని కాళ్ళూ చేకులూ 
కర్చేసి, చితకతన్ని, బికజికొట్లో పారేసారు! తెల్లవారాక అతని నంగతి 
తెలుసుకోవచ్చు ననుకున్నారు. 


తెల్లవారింది! జరిగిన లజ్ఞాకరమయిన దారుణం బయట వడింది 
గోవిందచందుణ్న తక్షణమే కటక్‌లోని (వభుత్వ వైద్యాలయంలో చేర్పించి 
వైద్యం చేయించారు! అతడు కోలుకంటూ ఉండగా తల్లి మరణవార్త 
చెవిన వడింది. [పాణ[పియునికి జరిగిన అవమానం భరించలేక, ఇంనుముతి 
ఇంటివెనుక ఉన్న నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదని కూడా తెలిసింది, 
తన దర్హాలకి గర్వించే పట్నాయక్‌ - ఆ దర్జా పొందాలని తహతహలాడే 
వహంతి; ఇరువురి (భమలూ చెదిరిపోయాయి = ఒకరికి తెలియకుండా 
మరొకరు నన్యానం స్వీకరించి గృహాలు వదిలేసారు. గోవిందచం [దుడు 
కూడా ఇదే ఉద్దేశంతో కటక్‌ హాస్పిటల్‌ నుంచి బయలుదేరాడు. 


వారంకా జీవితంలో తమ అవరాభాలకు పశ్చాత్తప్తులవుతూ కాషాయ 
వస్త్రాలలో మధురలో ఒకరినొకరు కలునుకున్నారు - పట్నాయక్‌ 
మవాంతిలు ఒకవ్వుడు సాంఘికంగా (వత్యర్థులయినా, ఇవుడు పొణ 
స్నేహితులయ్యారు. వారు మధురలోనే ఉండపోయి, గోవిందుణ్నీ తమ 
జమిలు చూనుకేవటానికి వంపేసారనుు అతడు తిరిగివచ్చి రెంథు జమీలమీద 
రాబడినీ (సజాభ్యుదయ పధకాలకే వినియోగించాడు. చిన్నతనంలోని తన 
పొరపొట్టకు ప్రాయశ్చిత్తంగా తన శేషజీఎతాన్ని అవివాహతుడిగా గడిపాడు = 
ఆ విధంగా ముగుస్తుంది పపాయళ్చిత్త కథ. ఇడి ఫకీర్‌ మోహన్‌ చివరి 
నవల, అతని మరణానికి మూడు నంవత్చ్పరాలు మందుగా (వచురింవ 
బడింది, 


83 


(కీర్‌ మోహన్‌ పొరశాలలలో చదువుకున్న దేమీలేదు - ఆబినా సమ 
కాలిక రాజకీయకలాపాలనూ, శాస్త్రీయ సిద్దాంకాలనూ చక్కని అవగాహనతో 
సృజనాత్మకంగా ఊపి మోగించుకో గలిగాడు. ఎంత అద్భుతమైన విషయం! 
శార్వీనియను సిద్దాంతంమీద కమలలోచనుని వ్యానం ““(పాయశ్సిక్తి?” ఇతి 
వృత్తాన్ని ఫలోన్ముఒం చేయటంలో కీలకపాత్ర వహిన్తుంది. నవలలో కథా 
నాయకుని సాంఘికంగా తక్కువస్థాయి వారితో వైవాహిక నంబంధానికి 
అంగీకరింవ చెయ్యటండ్వారా హిందూ సంభు నంన్క్మరణధ్వ్యేయం, ఆ 
వ్యాసానికి! ఈ కథకు ఇంత చక్కని ముగింవునిచ్చే విశ్వవిద్యాలయ 
విద్యార్థుల చర్యలకు -ఈ వ్యాసాన్ని కారణంగా చూపటం, అత్యంత 
ఆధునికత! “పాయశ్సిత్తిి లో “నహజమైన ఎన్నిక కైన సిద్దాంత 
వ్యాసం చాలా సమర్థవంతంగా ఉంది. తాను “సేకరించిన విజ్ఞానాన్ని 
నృజనాత్మకంగా ఉపయోగించుకొనే రచయిత |వకిభకిది తార్కాణం, 


అవరివక త నుండి వరివక్వతకు 


ఈ రచనలోనేకాదు! - నవల లన్నింటిలోనూ, అనేక కథలలోనూ 
ఫకీర్‌ మోహన్‌ పారకుల హృదయాలను అపరిపక్వత నుండి పరిపక్వతకు 
చేరుస్తాడు. అతని పాదాలు నహజిక్వంలోనే స్థిరంగా ఉన్నా, తన 
పాలకు లోతునూ, బొన్నత్యాన్నీ నమకూరుస్తాడు. “(ప్రాయళ్ళ్చిత్తిలో 
డాక్టర్‌ గోవిందచం్యదుల సంభాషణ ఇందుకు ఉఊదాహరణ-కటక్‌ అస్పతిలో 
కోలుకొంటున్నప్పుడు, [పక్కన ఒక రోగి మరణం చూసిన గోవిందచం[ద 
డాక్టర్‌తో జీవితం, మృత్యువు, ఆత్మ మొదలైన లోతైన సమస్యలకు 
సంబంధించిన ఎన్నో వంఖ్యమైన విషయాలు నంభాషిన్తాడు. ఒరిస్సాలోని 
శుద్ద కుటుంబాలలో మరణానంతరం 11-వ దినాన “సుద్ధ”? జరిపే ఆచారం 
ఉంది. ఇది ఆధారంగా గడునువాడైన రచయిత తన “మాము”? నవలలో 
ఒక పండిత గోప్పిని వెర్చాటుచేసాడు. యువనాయకుని గుండెలు పిండే 
విషాదమరణవర్లన తరువాత ఉదాత్తమైన ఈ గోష్టి ఎంతో హాయినిస్తుంది - 
-ఈ రెండూ ఒకదాని (ప్రభావాన్ని మరొకటి అధికంచేన్తూ బంగారునగలో 
పొదిగిన వ([జంలాగ ఊన్నాయి. ఆశలతో, కోరికలతో సతమతమయ్యే 
సాధారణ స్రీ వరుష నమూహం మధ్య, భగవత్తత్వంమీద, ఆత్మమిద, 
సమర్థులైన వండితుల చర్చలు చాలా ఉదాత్తంగా ఉన్నాయి. ఆ విధమైన 


84 


ఆధ్యాత్మిక చర్చలలో సహితం హాస్యాన్ని స్పష్టించే (వపతిభ ఫకిర్‌ మోహాన్‌ది. 
తెలుగు సండితుడైన రంగభట్ట వెంకటపంకులిచేత సంస్కృత శ్లోకంలో ఇలా 
చెప్పాడు స 


“దర్శనాలూ వేదాలకోపొటు జన్మజన్మలకూ మూడు దివ్యవరాలు 
పులుపు, కారము, పుల్ల మజ్జిగ - నాకు లభ్యమగునుగాక 19” 


సేనావతి కాల్పనిక సాహిత్యంలో మరో గొవృగుణం కూడా ఉంది - 
అతని రచనలన్నింటిలోనూ, మంచివారూ చెశ్డవారూకూడా బాధల పొలవు 
తారు. బాధను జీవితంలో ఒక భాగంగా అతడు 1 స్వీకరించాడు. నిజంకూడా 
అంతే! అయితే అతని నవలలో మంచివారు బాధలద్వారా మరింత ఉఊన్నతు 
లవుతారు. దుర్మార్గులు బాగువడతారు. అ|వన్తుతము అసమంజసము, వోని 
కరము అయిన విషయాలను నంస్కరించుకోవటమే అతని ఆశయమయినా, 
అతడెన్నడూ వీరూవంలోనూ నీతిబోధకు పూనుకోలేదు. పావమనేది అతని 
దృష్టిలో సర్జుకోలేకపోవటం మ్మాతమే! పావులనుకోబడే ఆయన పాత్రలన్నీ 
తరచుగా తమ తప్పు తెలుసుకుని వశ్చాత్తావంతో పునీతులవుతూ ఉంటారు. 


ఈరకంగా ఫకీర్‌ మోవాన్‌ రచనలు (శుతిబద్ధమైన నంపూర్ణసృష్టి - 
ఒరిస్సా వీవితానికి, సమాజానికీ అద్ధం పడుతోనే అవి ఆనందాన్నీ, ఆశ్యాన 
ననూ, ఆత్మాన్నత్యాన్నీ కలిగిస్తాయి. వాస్తవికత, ఆదర్శము, ఇంత (కుతి 
బద్ధంగా నమ్మేళన చెందిన కళాఖండాలు అరుదు. నవలాకారుడుగా రాణించే 
ఆలోచన ఇతనికిలేదనీ అవసరమయినపుడు మాతమే |వాసాడనీ మనకు 
తెలిసినపుడు, అమోఘమైన ఇతని మేధను అంగీకరించి జోహాథలర్సించ 
వలసిందే ! 


““ఛామాన్క ఆరగుంరిి “మాము, “పాయళక్సిత్తి? ఫకీర్‌ మోహన్‌ 
సాంఘిక నవలలు - ఈ మహామనీషికి జన్మసిద్ధమయిన విషయ పరిశీలనా 
దక్షతకు తార్మాణగా రాణీస్తున్నది, ఈతని ఏకైక చార్మితక నవల, 
““లచ్చమి?. 


W—6 85 





అచ్చపు భారతీయత విరిసిన పుష్పం 


“ఉత్కళ సాహిత్య” లో 1901 నుండి 1908 వరకూ ోఛామాన్క 
ఆరగుంర”? లాగానే “లచ్చమి” కూడా ధారావాహికంగా [వచురింపబడింది- 
అదే నంవత్పరంలో (బిజిష్‌వారు ఒరియాను ఆ/కమించుకొన్న ఒక శతాబ్ది 
తరువాత [పవంచంలోని ఒరియా మాట్లాడే పాంతాలన్నింటినుండీ [వతినిధులు 
కటక్‌లో సమావేశమై ఒకేపాలనాధికారంలో ఉండాలనే కోరికను [వకటిం 
చారు. దేశభక్తితో అట్టుడికిపోయిన రోజులలో (వాయబడిన చారిత్రక నవల 
అయినా ఫకీర్‌ మోహన్‌ “'లన్నమి”లో ఎక్కడా విదేశీయులపట్ట దారుణ 
విద్వేషం కనిపించదు. 

వాసినది హిందువే అయినా, [పజలను పీడించే హిందూ ోబార్లి”లమె 
ముస్టిం నవాబు ఆలీవర్షీఖాను విజయంతో ముగుస్తుంది “లచ్చమి. ఈ రచ 
నలో ఫకీర్‌ మోహన్‌ సృజనాత్మక నిష్పాక్షికత అత్యంత నుందరంగా కని 
పిస్తుంది. హిందూ ముస్టింలు కేవలం పాతలుగా వచ్చిపోతారేతప్ప, ఆయా 
మత విశ్వాసాలకూ దృకృధాలకూ, (వతికలుగా నిలిచిపోరు. నిరాశలోడున్న 
ముస్టింలను చితించటంలో ఈ హిందూరచయిత (వదర్శించిన |వగాఢ మైన 
సానుభూతి పశంసనీయం. మొత్తంమీద భారత దేశాభ్యుదయాన్ని వాంఛి స్తూ 
హిందూ ముస్టింలలో ఎవరిదోషాలనైనా నరిదిద్దేవాడు, 

ఈ విషయాలదృష్టా్య, ఆధునిక హిందూసాహిత్యంలో వెలువడిన 
కొద్దిపాటి నిజమైన భారతీయ (గంథాలలో, “లచ్చమిను [1ష్యృపధమమెనదిగా 
పరిగణించవచ్చునని రచయిత ఉద్దేశం. ఈనాటి భారతీయ మేధావులు 
తమనూ, తమ రచనలన్వూ నిజమైన నిష్పాక్షిక దృష్టితో విశేషించి చూసు 
కొంతే, భారతదేశంలో రచింపబడిన పుస్తకాలలో కొన్ని మాతమే నిజంగా 
భారతీయమ్రైనవ ౨, గుర్తించటం కష్టంకాదు, కాళిదాన వాల్మీకులవలె భార 


86 


లీయత ఉన్న రచయితలు బహుకొద్దిమంది. మనమంతా బెంగాలీలుగొ 
అం(ధులుగ్కా మహారాష్ట్రులుగా గొప్పవారమే కావచ్చును, కానీ భారతీయు 
లుగా రాణించగలిగే దృకృధమూ, సామర్థ్యమూ ఆశయమూ్మూ కొద్దిమందికి 
మ్మాతమే ఉంటాయి. బంకించం(దుని విషయం వదిలేసినా రవీం|దనాధుని 
ఉత్తమరచనలు నహితం కేవలం బెంగాల్కీ లేక హిందూ, సాయిని అధిగ 
మించినవికావు. ఈ కోణాలనుండి చూసినపుడు డెబ్బయి నంవత్సరా౭ క్రిందట 
వాయబడిన “లచ్చమి ఆధునిక భారతీయ వాజ్మయంలో పరిగణనీయమైన 


రచనగా నిరయింపవచ్చు, 
x 


అ కథ క్లుప్తంగా ఇది: 


18-వ శతాబ్ది చివరిభాగంలో కొందరు [గామర్థులు జగన్నాథ్‌కి తీర్ధ 
యాాతలకు బయలుదేరారు. సుదీర్ణమైన వారి యాత ముగిన్తూ వారు 
బెంగాల్‌ ఒరిస్పాల ఈశాన్య నరిహాద్దు దాటుకున్నారు. ఆ కాలంలో సర్వ 
సాధారణమైన దొంగలదాడులను తట్టుకోవటానికె ఆయుధాలతో గ్యరాల 
మీద బయలుదేరారు. కాన్వీ దురదృష్టవశాన -ఈ గుంపు సరిగా బెంగాల్‌ 
ఒరిస్సా సరిహద్దు దాటుకున్నప్పుడు “మరారా రౌతులు అకస్మాత్తుగా వీరిమైన 
దాడీచేసారు. యాత్రికులను అటకాయించి వారి ధనాన్నీ వస్తువులనూ 
పూర్తిగా దోచుకున్నారు. ఆ రాతి అలముకొంటున్న చీకటిలో యా।తికులు 
తమలో ఎవరెక్కడ ఉన్నారో, ఎవరికేమముందో తెలుసుకోలేక పోయారు, 


ఈ దోపిడీ జరిగిన (వ ేశానికి దగ్గిరలోనే రైబానియా (గ౭108౧18) 
కోట ఉంది. దాని శిధిలాలు అడవిలో కప్పబడి ఇప్పటికీ, బలాసోర్‌ జిల్లా 
లోని జలేశ్వర్‌ పట్టణానికి రెండుమైళ్ళు దూరంలో కనిపిస్తాయి. ఆ సమ 
యంలో ఆ కోట ోసామంతరే రాఘవ రాట్సింగ్‌ బెరిగంజన మాంధాత” 
(Samantaray Raghava Ratsing Bairiganjana Mandhata) స్వాధీ 
నంలో ఉంది. అతడొక (వముఖ ఖండాయత్‌ నాయకుడు. ముస్థింలు, 
మరారావారు - అతని నహాయాన్ని అర్థిన్తూ ఉండేవారు. దోపిడీలకూం 
దుర్మాన్గాలకూ ఆలవాలమైన పరిశకరాలమధ్య ఆ రాజదంపతులు తమ మాన 
వత్వంతో, నంస్కారంతో మంచి (వజాదరణను పొందగలిగారు. సాహాన 
వంతులైన రైబానియా “క్స్‌ (౯౧౭119) యోధులు తనకు చేసిన నవి 
యానికి (వతిఫలంగా ఆలీవర్లీ సువర్షరేఖా నదీతీరం పొడుగునా, (వసిద్ధ 


87 


“బార్గీ' నాయకుడైన భాస్కర్‌ నండితుని నాయకత్వంలోని మరాశావీరులకె 
దాడి చేసాడు. 


ఒక ఉదయాన రాఘవరాట్సింగ్‌ సభలోకి అతని మనుష్యులు అడవు 
= లో విమూలనుండో అందమైన వక్రైెపడుచును తీనుకుని వచ్చారు. నభ 
నిర్హాంకపొయింది. ఆమె మూఢురాలివలె ఏ (పశ్నకూ సమాధానం చెప్పలేక 
పోయింది, అందుచేత అమెను అంతఃపురంలో త ఖ్రివంటి రాణీగారిదగ్గిరకు 
పంపారు. నెమ్మదిగా ఆ యువతి లచ్చమ అన్వీ ఇటీవల మరాడా “బార్లీ”ల 
పొలబడిన యాశతికులలో ఎలాగో _పాణాలు దక్కించుకొన్న దురదృష్ట 
వంతురాలు అనీ తెలిసింది. 

కానీ సౌందర్యాన్నీ, సత్సంవ ర్రననూ, దురదృష్టం వెన్నాడుతూనే 
ఉంటుందేమో? నినృహాయురాలైన “లచ్చమికు రైబానియాకోటలో రక్షణ 
దొరికి ఎంతోకాలం కాలేదు. అంతలోనే మరారా నాయకుడైన పండిత షియో 
శంకరమాలపిర (Pandit 5060 Shankar Malavira) ఆలీవర్తీకి వ్యతిరే 
కంగా నాగవూర్‌ ోభోన్‌స్తా?? (8౧౦౧౩18) లకు ఈ (వముఖ ఖండాయట్‌ 
నాయకుని సహాకారాన్ని కోరొటానిశకై రైబానియా కోటకు వచ్చాడు 


సభలో సాగిన నంభాషణలకు నవలలో ఒక అధ్యాయమంతా వినియో 
గించ బడింది. ఈ మరారా సర్వాధికారి పారకులకు, శివాజీ (బాహ్మణ 
మంత్రి - నువసిద్ద వండితుశు - హన్మంతేని గుర్తుకు తెస్తాడు, రైబానియా 
[పభువు బెరిగంజన్‌ మాంధాత ఆస్థానం తరఫున (వాహ్మణవక్ష వనమాలి 
వాచస్పతి నంభాషించాడు. జగన్నాధానికి పోతున్న నిపృహాయులైన యాతి 
కులమె జరిపిన విమాదకరమూ ఆటవికమూ అయిన దాడి - హిందువులు 
హీందువులయై జరిపిన విధ్వంనకాండకు బలియై ఎలాగో _బతికిన లచ్చమ 
శోక మూర్తి =. వాచస్పతి స్మతిపథంలో మాసిపోక నిలిచినందువల్ల, షిమో 
శంకర్‌ చేసిన ఇస్తామ్‌ వ్యతిరిక్తవాదనలను త్మీవంగా (_పతిఘటించాడు. 
దేశంలో సామాన్యజనానికి కావలసింది చక్కని పరిపాలన మ్మాతమే అయి 
నపుడు మతాల (ప్రస్తావన తేవటం అర్జరహితమని అతడు నిరూపించాడు 
మరారా దోపిడీదారులు రక్షణలేని [గగ్రామ్మపాంతాల నెన్నింటినో వ్యర్థంగా 
వదిలివెయ్యటం అతడు ఎ_క్రిచూపించాడు. తమ మతంవారే దురాగతాలకు 
పూనుకోవటం క్షపొంచరానిదన్నాడు. నవద్విపానికి చివరిసారిగా వెళ్ళి 
నవ్వుడు కలకత్తాలో ఒక తెల్బవాడైన క్రైస్తవ మతాచార్యునితో మాట్టాడాన నీ 


88 


అతని మానవతా దృక్పథానికి భగవదృకక్రికీ నివ్వెరపోయాననీ అత 
డన్నాడు, స వ్రసముచాలూ దాటివచ్చిన ' ఈ కొత్తజాతి అమానుషంగా 
వరనరం హింసించుకొంటూన్న హిందూముస్టింల పై తన ధార్మికౌొన్నత్యం 
తోనే ఆధిపత్యం వహించగలదు. 
మరారా రాయబారి రైబానియా అస్థానంనుండి రిక్షహస్తాలతో 
పోవలసివచ్చింది. కానీ అతడు పగతీర్చుకోవాలని నిశ్చాయించుకున్నాడు. 
అందుకు ఎంతో కాలం పట్టలేదు. శ క్రిమంతులెన భోన్‌స్థాల 'స్నివోన్ని 
తిరస్కరించిన దూరద్భృష్టిలేని మొండివాడయిన ఖండాయత్‌ నాయకునికి ఒక 
రాజికీయపారం నేర్పుటానికై నాగపూరునుండి పెద్ద సిపాయిలదండు వచ్చి 
"పడింది. రైబానియా రక్షకదళాలు సన్నద్ధంగా లేనపుడు - ఫైనికులందరూ 
ఆలీవర్టికి సహాయంగా దూరంగా బెంగాల్‌ యుద్ధభూమిలో ఉన్నప్పుడు 
మరారా దళాలు రైబానియామై ఆకస్మికంగా వచ్చి వడ్డాయి, 


ఫలితంగా చరితాత్మకమైన కోట వడిపోయింది. ధీరుడైన దాని 
నాయకుడు వనమాలి వాచస్పతితోపాటు మరారాలకు బందీఅయిి ధైర్యంగా 
మృత్యువును చేరుకొన్నాడు. లచ్చమ కొంగున కొన్ని బంగారునాణీలు ముడి 
వేసి ఆమెను మరాఠా దుండగులబారినుండి దూరంగా తప్పించిన తరువాతనే 
రాణి నీటిలోమునిగి మరణించింది. వనమాలి వాచస్పతి (బాహ్మణత్వము 
అతని [పాణాలను కాపొడింది. 


(ప్రస్తుతం యుద్ధంలో అదృష్టం మరారావారివైవు మొగ్గింది. ఆలీవర్డి 
సేనలు నెమ్మది నెమ్మదిగా బెంగాల్‌ నడిబొడ్డున ఉన్న కట్వావరకూ తరుము 
బడ్డాయి. కానీ అప్పటికి మూడేళ్ళ నిర్విరామ యుద్ధంతో ఉభయ పక్షాలూ 
నిస్తాణ చెందాయి. లాంఛనమా తంగా సాగాయి రాయబారాలు. “బార్లీ” 
నాయకుడైన భాస్కర పండితుడు నవాబ్‌ ఆలివర్షీ ఉభయుల యుద్ధస్థావ 
రాలకూ నడుమ సిల్కు గుడారంలో కలునుకోవటానికి ఒప్పందం చేను 
కున్నారు. 


ఈలోగా తమలపొకులమ్ముకొనే అందమైన పడుచువాడొకడు మరారా 
సేనలను ఒక యుద్ధరంగంనుండి మరొక యుద్ధరంగానికి అనునరిన్తూ ఆ 
గుడారాలలో అందరికీ |పీకిపాతుడ య్యాశు. ఆలీవర్ణీ సేనాస్థావరాలలో 
బడల్‌ సింగ్‌ అనే నూతన సైనికాధికారి మంచిపేరు తెచ్చుకొన్నాడు, ఒక 


89 


క్లిష్ట సమయంలో అతని ధెళ్యు సావాసాలు త్యాగ శీలత, ఆలీవర్దీ ప్రాణాన్ని 
కాపాడాయి. ఆ కారణంగా అతడు ముస్టిం అధికారులకై అధికారిగా నవాబు 
ఆంతరంగిక అంగరక్షకుడుగా బాధ్యతాయుతమైన పదవిని అందుకో 
గలిగాడు. 

నిర్హీ త సమయాన కాట్వాలోని సిల్క్‌ గుడారంలోకి భాస్కర పండి 
తుడు వీరోచితంగా (వవేశించాడు. నవాబ్‌ ఆలీవర్షీ స్వయంగా అతనికి 
స్వాగతం పలికాడు, సాహార్ట్రునూచకంగా గా ఢాలింగనం [చేసుకున్నాడు ఆ 
నాయకుల కౌగిలి విడివశుతుంశగ్యా ఇరువురు వ్యక్తులు మెకువులా భాన్కర 
పండికుడిమీదవడి తక్షణమే అకడిని చంపేసారు. వీరిరువురు ఎవరోకాదు! 
మరారా గుడారాలలో తమలపాకులమ్మిన అందమైన వడుచువాడొకడు = 
ఆలీవర్ణి విశ్వననీయుడైన అంగరక్షకుడు - యువక హావిల్దార్‌ బాదల్‌ సింగ్‌ 
మరి ఒకడు - బదల్‌ ఆజ్ఞకు నిరీక్షిస్తున్న నవాబ్‌ సైన్యం అతని నూచన 
అందుకోగానే (పమక్తుతెశన్న మరారాలమీదపడి వారిని నర్వునాశనం 
చేసింది. 


మంచివాడైన నవాబు ఈ రాజకీయ హత్యకు మొదట (మాన్పడ్డాడు. 
అయినా మనసులో ఎంతో ఆనందించాడు. బాదల్‌ సింగ్‌ను, బెంగాల్‌ లోని 
వనవిష్షుపుర్‌ పరిగణాకు కొత్త రాజుగా (వకటించాడు, తమలపాకులమ్మే 
వడుచువాడికికూడా గొప్ప బహుమతి ఈయాలనుకొన్నాడు. 

కానీ దర్పారులోఉన్న అధికారులందరూ విస్తుపోయేలాగ అతడు, 
హత్యలో తన భాగస్వామి బదల్‌సింగ్‌ తన సోదరిని వివాహమాడ'టానికి 
అనుమతించటమే తానుకోరే బహుమతి = అన్నాడు. 

అందరినీ మరింత ఆశ్చర్యపరుస్తూ బదల్‌ సింగ్‌ [పలోభకరమయిన 
ఈ (పతిపాదనను తీవంగా తిరస్కరించాడు. సాందర్య సౌశీల్యాలుగల 
ఒక యువతిని తాను వివావామాడానని, జీవితాంతమూ ఏకవక్నీ (వతం 
పొటిస్తానని ఆమెకు వాగ్దానం చేసానస్కీ తన భార్య చనిపోయి చాలా 
కాలమయినా ఆ (వమాణం పాటించడానికే నిశ్చయించుకొన్నాననీ అత 
డ న్నాడు. 

నవాబునూ అకని వరివారాన్నీ ఆశ్చర్యంతో ముంచుతూ తమల 
పాకులమ్మే వ్యక్రి బదల్‌సింగూ, ముర్షిదాబాద్‌ నుండి రాతికి రాాతే మాయ 


90 


మళ్యూరు. కొన్ని రోజులు గడిచాయి. గయలోని వవిత ఫాల్గూనదీ 
కీళుంలో ఇరువురు వృద్దవసితలు దూరంనుండి పురోహితుని అనునరిస్తూ 
ఉచ్చరింవిన “*ధేన్‌కల్‌ సింగ్‌ వర్మ కుమార్తె లవృమనైన నేను ౬.” అనే 
మాటలు విని డిగ్భాంంతులయ్యారు. సరిగా ఆ నమయంలోనే మరోదిశనుండి 
““హరిభజనసింగ్‌ వర్మా కుమారుడు బదల్‌ సింగ్‌ నైన నేను ......* అనే 
మాటలు వినవచ్చాయి. 


ఆ వృద్ద వనిత లిరువురూ తమ ముడుకలువడ్డ చెక్కిళ్ళమీదుగా ఆనంద 
బాష్పాలు జాలువారుతుండగా ఆ యువతియువకులను చేరుకొని గద్గద 
స్వరాలతో “భగవాన్‌! నా చిట్టితల్లి లచ్చమ్మకదూ!?? 6 న్రీ రామచం[దా! 
వీడు నా [పాణానికి [పాణం బదలుడే!”” అని గొణిగారు. 


థేనుకల్‌ సింగ్‌, హారిభజనసింగ్‌ లిరువుకూ ఉత్తరవదేశ్‌లోని 
రోహితఖండ్‌ (పాంతానికి చెందిన రాజపుశతులు. వీరు యువకులుగా 
ఉన్నప్పుడు ముస్టిం దారిదొంగలతో చేతులుకలిపారు. వారి భార్యలు పవిత్ర 
హిందూ వనితలు కావటంవల్ల తమ భర్తల చర్యలను ఆమోదించలేక 
పోయారు. ఆ దంపతులకు ఒక జంటకు బాదల్‌, మరొక జంటకు అచ్చమ్మ 
జన్మించి వారిరువురికి వివాహమయ్యాక ఆకుటుంబాలు మరింత సన్నిహిత 
మయ్యాయి. ఆ ఇద్దరు ఇల్లాళ్ళూ తియ్యగా నచ్చజెప్పి తమ భర్తలను చెడు 
మార్గం నుండి మళ్ళించగలిగారు. (పొయ్ఫ్బ్చిత్తంగా హిందూదేశ మంతా తీర్ధ 
యా(త్రలుచేసి రావటానికి వారిని ఒప్పించగలిగారు. కాస్కీ ముందు 
వివరించినట్టుగా బెంగాల్‌ -ఒరిస్పా సరిహద్దు ప్రాంతంలో గోడిఖల్‌ (30411- 
khal) దగ్గిర హిందూ “బార్ల” లతో పోరాటంలో ఆ రాజప్వతులిరువురూ 
మరణించారు. రోహిల్‌ ఖండ్‌లోని వారి [గామాలలో ఆ స్తిపాస్తులన్నీ వారు 
లేనపుడు వారి సహచరులైన ముస్టిం దోపిడి దొంగలు దోచుకున్నారు. ఈ 
పోరాటంలో అద్భష్టవశాన (బతికి బయటపడ్డ లచ్చమాబదల్‌లు తమ సర్వ 
నాశనానికి కారకులైన మరారాలపై పగ తీర్చుకోవాలని ఎవరికి వారు 
(వక్యేకంగా నిశ్చాయించుకొన్నారు. రైబానియా కోటవడిపోయాక లచ్చమ 
మొగవాడిగా మారువేషం వేసుకొంది. రెబానియా రాణి తన కొంగుకు 
కట్టిన బంగారు నాణెలు పెట్టుబడిగా పెట్టుకొని తమలపాకులు అమ్మేవాడిగా 
మరారా సేనలలో కలిసిపోయింది. బాదల్‌ తన గాయాలు మానిన తరువాత 


91 


ఆలివర్ది ముస్టిం సేనలో చేరాడు. రెండు నంవత్సరాలవరకూ (వతిఒక రూ 
తామొక్కరే అనాటి పోరాటంలో (బతికి బయటపడ్డ దురదృష్టవంతులమని 
భావించారు. లచ్చమ్మ, ఆమె తల్లి అత్తగారు రాతి అంతా ఒకే ఊరిలో 
గడిపినా, ఒకరినొకరు కలునుకోకుండా నన్నివేశం కల్పించి. వరిగణ 
నీయమైన నాటకీయతను (వదర్శించాడు, ఫకీర్‌ మోహన్‌. ఆ కారణంచేత 
చివరకు అందరూ గయదగ్గర కలుసుకొన్న వడు వారి ఆనందం ఊహించుకో 
వలసిందే! 


వనంహోరంలో ఫకీర్‌మోహాన్‌ శృంగార నాయికా నాయకులైన 
లచ్చమాబాదల్‌ లను వనవిష్తుపురానికి రాజారాణీలను చేసాడు. నవాబ్‌ 
ఆలీవర్ది రైబానియా కోటను అచ్చమ పేరుమీదుగా నిలిపాడు. కొత్త రాజా 
రాణీల మానవతను, వరిపాలనాదక్షతను, ధార్మికతను, కథలుగా చెవ్వకొనే 
వారు, 


కాస్కీ రైబానియా ముర్గిదాబాద్‌లలాగానే వనవిష్టువూర్‌ వైభవ 
(పొభవాలు సహితం అచ్చమాబాదల్‌ సింహుల మరణానంతరం కాల 
గర్భంలో కలిసిపోయాయి. అందుచేత ఈ మహారచయిత నిరంతర వరిణామ 
శీలYమయిన (వపంచగతిని తెలిపే ఒక సుపసిద్ద సంస్కృత శ్లోకాన్ని 
పేర్కొంటూ నవల ముగించాణు - ఆ శోకం ఇది ; 


యాదవ (వభువు విడనాడిపోగా, 
ఎక్కడున్నది, ఆనాటి మధుర? 

రఘవతిరాముడు గతించిపోతే, 
ఎక్కడున్నది కోనల భాగ్యం? 

ఏనాటికి నశింవక ఏ ఒక్కటి నిలువదు = 

ఇది తెలిసిన పొందగలవు, 

శాంతి నీవు మానవుడా ! 


62 





అస్తమయదురినము 


ఫకీర్‌ మోహన్‌ అమోఘమైన ఆత్మకథలోని ఆఖరు మాటలు: “నా 
"తికి నేను కావించిన కొద్దిపాటిసేవకూ నా రచనలద్వారా నేను కావించిన 
గొషాభివృద్ధికీ, నా జీవితంలోని చివరిదశలో నా దేశస్ధులు నన్ను 
ఏనంగానే సత్కరించారు. 1916లో “బ(మాా (84౧౧8) రాష్ట్రం నాకు 
“నరస్వతి” బిరుద (వదానం చేసింది. 1917లో శీతల వాతావరణంలో 
“టక్‌ వద్ద జరిగిన కాం(గెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించటానికి నన్ను 
ంహ్వానించారు. నా న్వదేశీయుల నుండి నేనెన్నడూ ఆశించనిద్సి -ఈ 
వత్యేక గౌరవం. ఈ రంగంనుండి నిష్క్రమించబోయే ముందు నా 
ఫస్సీఘులకూ = నా పొరకులకూ - అందరికీ వినయవపూర్వుక వందనా 
)ర్పించుకొంటున్నాను *? 


ఆ తర్వాత త్వరలోనే 1918 జూన్‌ 14 వ తేదీన వృద్ధుడైన ఈ 
కీధావి బలాసోర్‌లోని తన ఏకాంత ఉద్యాన నిలయంలో రంగంనుండి 
)ష్క్రమించాడు. కాని పొందదగిన (పాభవవైభవాలన్నీ పొందినా, ఫకీర్‌ 
మోహన్‌ వృద్ధాప్యం మొతం నిరంతరమూ, శారీరక మానసికయాతనలతో 
గడవటం అతని దురదృష్టం. 


వృద్ధుడైన ఈ మహానుభావుడు తన ఆత్మకథలో తన వ్యక్తిగత 
వితంలోని వ్యధలను నంగహంగా వివరించిన ఒక సపేరాలోని కధనం 
లె ఉంది, 


93 


661015.వ సంవత్సరాంకాన ఒరిస్సా నిస్సా౪ర్థ సేవకుడైన గోపాల 
బఏ-ధువాసు నాకో రెండునోజులు గడిపొశు అత డ వుడు వీ కోక్‌, ఒరిస్పాల 
“గవర్నర్‌ కౌన్సిల్‌?” లో నభ్యుడుగా ఉన్నాడు, పాట్నా నండి తికుగు 
[ప్రయాణంలో బలాసోక్‌లో ఆగాడు. అతడు బయలుదేరబోయే రోజు 
ఉదయాన, జబ్బున 3డివున్న నా మంవంవక్కన చలనంలేకుండా నిలిచి, 
స్థిరంగా నావంక చూన్తూ చెక్కిళ్ళమీమగా కన్నీరు కార్చటం నేను 
చూసాను, తన భావో(దేకాన్ని నిగహించుకొన్న తరువాత నెమ్మదిగా 
అతనిలా అన్నాడు: “ఇక్కడ గడిపిన రెండు రోజులలో మీ పరిస్థితి 
పూర్తిగా తెలిసింది. మీరివుడు బలహీనంగా, నినృహాయుకై ఒంటరిగా 
సేవకుల నపర్యలమీద ఆధారవడి ఉన్నారు. మిమ్మల్నిప్పుడు సరిగ్గా చూను 
కోవడానికి దగ్గిరవాళ్ళు ఎంతైనా అవసరం 


ఫకీర్‌ మోహాన్‌ చివరిరోజులు తీవమైన శారీరకవేదనలతో గడిచాయి. 
నరాలవావువలని భరించరాని వేదనతో అతడు రోజుల తరబడి మంచం 
పట్టాడు. ఒకసారి పొరపాటున నీళ్లుకలపని గాఢ సల్ఫూ్యూరికాన్డూన్ని 
మందుగా పుచ్చుకోవకఓంవల్ల చచ్చినంతవనయింది. అనేకరోజుల దుర్భర 
వేదననుండి కోలుకొన్నాడో, లేదో, అంతలోనే ఒక రావవుండు బయలుదేరి, 
దానివంతు యాతననూ, అసౌకర్యాన్నీ తెచ్చిపెట్టింది. 


జీవి తేచ్చ: 


కానీ రోగాలతో తీసుకుంటూ అశొంతితో కుములుతున్న ఈ వృద్ధుడు 
నందర్భంవచ్చినపుడు అద్భుతమైన ఉత్సాహాన్ని (వదర్శించేవాడు, చిన్న 
పిల్లవాడిలో ఉండే జీవితంపట్ల ఆ కాంక్ష ఇంకా ఇతనిలో మిగిలిఉంది. 
వీనూత్నమూ, ఆశౌజనక మూూ, జాత్యభివృద్ధి నూచకమూ, మానవ వ్యధా 
విముక్రిదాయకమూ, అయిన దేనితోనైనా అతడు అత్యంత ఆసక్తితో 
పికీభవించేవాడు. పన్నిత క్షేత్రమైన ““వూరి”కి ఉత్తరాన పదకొండుమైళ్ళ 
దూరంలో, “*నఖిగోపాల్‌”” (3611180081) [గామంలో పండిత గోవబంధు 
దొసు నాయకత్వాన ఒరియా విశ్వవిద్యాలయ విద్యావంతుల నంఘం 


94 


“సిల్వన్‌ అకాడమీ (Sylvan academy) స్థాపించింది. ఏద్యాధికు లైన త 
ఉపాధ్యాయులు తమడాతి పునర్నిర్మాణానికి తమను తొము అంకితం 
చేసుకోవటంవల్ల స్వల్ప వేతనాలతోనే సంతృప్తిపడ్డామ. ఒక దశాబ్దంపాటు 
ఒరియనుల ఆశలను చిగురింవచేన్తూ ఈ పారశాల ఒరిస్సా సాంస్కృతిక 
కార్యకలాపాలకు కేం[దంగా నిలిచింది. 


తన మరణానికి సరిగా సంవత్సరం ముందు 73 సంవత్సరాలు 
పెబడ్డ వృద్ధుడైన ఫకీర్‌ మోహన్‌ సత్యబాడి (5407402640) పాఠశాలకు 
వచ్చాడు, ఉపాధ్యాయులు అకడీని ఎంతగానో గౌరవించేవారు. అయినా 
అతడు వందలాది విద్యాష్టలలో ఒకడుగా మనలేవాడు, అతడు పిల్లలతో 
ఆడేవాడు. వద్యవఠన పోటీలలో పాల్గొనేవాడు. వారితో కలిసి మెలిసి 
తిని తిరిగేవాదు. తాను తినేవళ్ళేలను, తానే నంతోషంగా శ్ముభపరచు 
కొనేవాడు. 


ఆ పారశాలలో అతడు మూడురోజులున్నాడు. సిల్వన్‌ వాతా 
వరణమూ, దేశ _(శేయస్సు కొరకై అక్కడి యువకుల త్యాగశీలత, అతడిని 
ముగ్దుణ్ని చేసాయి. ఒకసారి అతడు ఉపాధ్యాయులతో ఇలా హాస్య 
మాడాడు. “మీ కందరకూ నేను మూర్చుడనని తెలుసు. అంచేత ఇక్కఢ 
మీకు విద్యార్థినై ఇంగ్లీష్‌లో ఎ, “బి”, “సి లు (ప్రారంభిస్తే ఎలా 
ఉంటుంది 


కాస్తీ ఆయన వీడ్కోలువాక్యాలు గొప్ప దేశభక్తిని చాటుతున్నాయి. 
అతడిలా అన్నాడు : “మీరంతా ఇక్కడ ఒక అచ్చమైన స్వాతంత్య 
వృక్షాన్ని నాటారు. ఇది త రలోనే పుష్పించి, చక్కని ఫలాల నందించటం, 
నేను దర్శించగలుగుతున్నాను. గోపబంధు నిస్సార్థ దేశభక్తుడు. జాతీయ 
కార్యకలాపాలలో ఎంతో అనుభవమున్నవాడు. ఆ కారణంచేతనే అతడా 
మిమ్మల్ని మనజాతి పునర్నిర్మాణానికి అవసరమైన నరియైన వథకాలలో 
నియమించగలుగుతున్నాడు. మనదేశ స్వాతంత్యాన్ని చూడటానికి నేను 


85 


బీవించిడండనని నాకు విచారంగా ఉంది. కాన్సీ మిరంతా ఈ లోకాన్ని 
వీడటానికి ముందే స్వాతంత్య ఫలాన్ని అనుభవిస్తారని ఆశిస్తున్నాను. 


శాంతికానన్‌ (Shantikanan) లోని యోగి, 


ఫకీర్‌ మోహన్‌ అనేక వ్యభలనుభవించాశు. అయినా బలాసోర్‌లో 
గడిపిన తన అంతిమదినాలలో (వకృళితోనూ నమాజంతోనూ చక్కని 
సంయమనం సాధించిన మోగి ఇతడు ఆ చివరి దోజులలోని ఫకీర్‌ మోహన్‌ 
మూర్తిని వివరిన్తూ బలాసోర్‌లోని శ్రీమతి బెలాఘోష్‌, (Mrs. Belaghose) 
ఇలొ ఆన్నారు స 


“ఇది నా చిన్నతనపు జ్ఞాపకాలలోనిది. అప్పటికి నా వయను, 
తొమ్మిది, పది నంవతృరాలమధ్య ఉండవచ్చును. బలాసోర్‌ొలోని ఒక పెద్ద 
మనిషిని చూడటానికి మా ఆమ్మ వెళ్లోంశే, ఆమెకో నేనూ వెళ్ళాను. ఆ 
ఇల్లు ఆధునిక లక్షణాలేమీలేకుండా చాలా నిరాడంబరంగా ఉంది. కానీ, 
ఆ ఇంటిచుట్టూ ఉన్న తోట మాకం నాకు చాలా నచ్చింది. దానిలో ఎన్నో 
అందమైన ముక్కలూ, వృక్షాలూ విదేశీయమైనని ఉన్నాయి. ఆ తోట 
ఎంతో తెలివిగా తీర్చిదిద్దారు - వివిధ వర్ణాల పూవులతో తీవెలతో అది ఎంతో 
ఆకర్షణీయంగా ఉంది. అక్కడ వివిధజాతుల వైద్యసంబంధమైన మొక్కలు, 
మనోహరమైన మొక్కలు ఉన్నాయి. ఆ వాతావరణమంతా సౌందర్యంతో 
మెరిసిపోతున్నట్టు అనిపించసాగింది. ఆ మొక్కలలో, వృక్షాలలో, రంగు 
రంగుల పూలగుత్తులలో నా పసిమనను మునిగిపోయి ఉండగా అసాధారణు 
డెన ఒక ఆశానుబాహువు నెమ్మదిగా మాముందుకువచ్చి నిలిచాడు. 
ఆ మొక్కలమధ్య మానవత్వం ఒక మహోవృక్షమై నిలిచినట్టు నాకనిపిం 
చింది. బాహ్యా (పకతితో సమ్మశుతిలో ఉన్నది, ఆ మవోపురుషని పరిపూర్ణ 
వ్యక్రిత్వం - పొద్దుపొడిచినప్పటి భూమాతలా ఆయన ముఖం సర్వోత్కు 
పంగా వెలిగిపోయింది. అతని మాటలకూ మరారదలకూ మేమిరువురమూ 
ముద్దులమయ్యాము. అతడు మమ్మల్ని తోటంతా తిప్పుతూ (వతిమొక్కకూ 
= దానిపేరు, నహజమైన అలవాటు అతడు దానిని నంపొదించిన విధమూ, 


96 ' 


వైద్యనంబంధ మయినవీ తదితరవముయినపి, నుగుణొాలూ, అన్నీ వివరించాడు. 
తోటంతా చూసిన తరువాత అతని ఇంటిలో ఒకమూల కూచున్నాము. అతడు 
మాట్లాడుతోనే ఉన్నాడు. కాన్కీ ఇంతకాలమయ్యాక అదంతా నాకు జ్ఞప్తికి 
రావటంలేదు. కానీ, ఆశీర్వాదానికె అతని పొదాలనంటినపుడు, అతడు పలికిన 
చివరిమాటలు మాతం నాకు స్పష్టంగా గుర్తున్నాయి, “చిట్టితల్లి! ని మాతృ 
డేశాన్నీ, నీ మాతృభాషనూ తెలునుకోవవానికి [వపయత్నించు, * తిరిగి మా 
ఇంటికి వెళ్తున్నుప్పుడు నా తల్లినుండి అతడు ఫకీర్‌ మోహన్‌ సేనాపతి అని 


తెలుసుకున్నాను. 


బలాసోర్‌లోని ఈ '“ళశాంతికానన్‌ి యోగి 1918 జూన్‌ 14 వ తేదీన 
మరణించాడు. ఆ ోశాంతికాననముి” పస్తుతం శిధిలావస్థలో ఉన్న, 
ఒరియన.లకు తీర్థయా(తా స్థలమయింది. జాతీయ సమైక్యత కావాలని 
ఘోషించే చ రతీయులు ఒక్కసారి -ఈ శాంకతికాననం చూసివసై ఫలితం 
దక్కుతుంది. కేథలిక్‌ అయిన మానవతాయోగి (పపంచమతాలన్నింటినుండీ 
యోగ్యమయిన నూక్తులను గోడలమీద (వాయించి వాటిమధ్య కూర్చొని 
పార్థనబేసే మందిరాన్ని వారు చూడగలరు, విద్యావంతుడుకాని కూలి 
కు[రవాడుగా = సమాజంలోని అవాంఛనీయవ్య క్రిగా ప్రారంభమయిన జీవితా 
నికి నిశ్చయంగా ఇది సముచితమైన సార్థకత! నిస్సందేహమైన మానవశక్రి 
సామర్థ్యాల కావ్యమే ఫకీర్‌ మోహన్‌ సేనాపతి జీవితం. ఆధునిక విద్యాభ్యాసం 
లేక - మధ్యతరగతి వాతావరణంనుండి వచ్చి - ఈ వ్యరి తన దృక్ప 
ధలలో, ఆలోచనా విధానంలో, అనాటి ఒరియాలో అత్యంత ఆధునికు 
డయ్యాడు. వీదరికంలో పెరిగి మనుగడలోని కష్టాలుమ్మాత మె రుచిచూసి, 
నిరుద్యోగవు దొర్భాగ్యానికి అలవాటుపడి - అతడు తన తరువాతి జీవితంలో 
అత్యంత ఉదారుడైన కరుణామూ రిగా రూపొందాడు. -ఈర్ష్యానూయలకు, 
అల్పత్వానికి ఆలవాలమైన ఇంటినుండి వచ్చినా, అతడీ క[దత్వాలకన్నిటికీ 
అతీతంగా ఎదిగిపోయాడు. అన్యాయాలకూ అ(కమాలకూ మధ్య ఉన్న 
అతడు తన కవ్పగించబడిన బాధ్యతలు నిజాయితీతో నిర్వర్తించాడు, 


97 


ఆంతగా చదువూ, పూర్తిగా తిండీలేని కూలి క్మురవాడు తరువాత ఎంతో 
వైభవంగా సాఖ్యాలతో జీవించాడు. కష్టించి సంపాదించిన తోట ఇంటినీ, 
మరికొంత ఆస్టినీ వారసులకు వదిలాడు. ఒకటిన్నర సంవత్సరాల కాలం 
మాతమే విద్యాభ్యాసం చెయ్యగలిగిన ఈ ఆలనా పాలనా లేని శిశువు తన 
భాషలో ఒక నూతన యుగాన్ని (ప్రవేశ పెట్టడం నిజంగా అత్యద్భుతం 
కదా! ఈ కారణంచేతనే అతడు తన వారి దృష్టిలో ఎప్పటికీ “ఆధునికుడి”” 
గానే నిలిచిపోయాడు. ఇది అందవికారమైన జాతుపిల్ల రాజహంనలా- 
జొగప్పాకరమైన గొంగళి వురుగు చక్కని సీతాకోక చిలుకలా. మారి 
పోవటంలాగ కనిపిస్తుంది. బలాసోర్‌ రేవులోని కూలిపిల్ల్వవాడి విషయంలో 
ఈ రకమైన అద్బ్భుక పరివర్తన జరిగింది. అతడు తన జాతిభామా సారస్వ 
తాలక్యూ జాతీయ చైతన్యానికీ కొత్తరూపాన్ని సంతరించగలిగాడు. 


సాహిత్య అకాదెప్‌రా 
తెలుగు [మగ్రచురణలు 


నవలల 
ఆరోగ్య నిజేతనము 
(బెంగాలీ సాంఘిక నవలు 
తారాశంకర్‌ బెనర్టి 
అను ః జె. నత్యనారాయణమూ ర్తి 
7ఇంజి గాధ (జపాను నవల) 
యురనకి షపికిబు 
అను నండూది రామకృష్ణమాచార్య 
గోరా (బెంగాలీ నవల) (రెండవ ము[దణ) 


రవం[దనాథ రాకూర్‌ 
అను: శివశంకర స్వామి 


పార్థివ న్వవ్నము (తమిళ నవల) 
“కలి” రా. కృష్ణమూర్తి 
అను: యన్‌ సి. వి. నరసింహాచార్యులు 
మర్ల సేద్యానికి (కన్నడ సాంఘిక నవల) 
శివరామ కారంత్‌ 
అను : తిరుమల రామచం[ద 


కథానికలు 
వికి హింది కథలు 


నంపొదకులు : జైనేం[దకుమార్‌ 
అను : వేమూరి రాధాకృష్ణమూర్తి 


రపిం|ద కథావళి 
అను ; మద్దిపట్ట నూరి 
కీహాోర్‌ జూనవద గాధలు 
ఫి. సి. రాయ్‌; అను: పాలగుమ్మి పద్మ రాజు 


12-00 


5-00 


20-00 


7-00 


15-00 


8-00 


9-00 


8-00 


నాటరాలు 
వకాంక నంగహాం (కన్నడ నాటికలు) 
నం: ఆద్య రంగాచార్య 
అను అయాచికుల హనుమచ్చాస్త్రి, 
మదర్‌ క బేజి (జర్జున్‌ నాటకం) 
బెర్టోల్స్‌ [బెష్ట్‌; అను: వి. యన్‌. శర్మ 
గల్‌లి యో (జర్మన్‌ నాటకం) 
బెర్రోల్స్‌ (బెప్ట్‌; అను : వి. యన్‌. శర్మ 


10-00 


10-00 


7-00 


